కాళిదాసుని కళాప్రతిభలు 


కోరాడ రామకృష్ణయ్య ఎం. ఏ. 


తిరువళిక్కేణి, మద్రాసు-5 


“కోరాడి వారి కొన్ని ప్రముఖ రచనలు 


కాళిదాసుని కళాప్రతిభలు 


ప్రథమ ముద్రణము - 1930 
| E 


తెలిపలుకు 


సాహిత్య విమర్శనము విషయమున మన |ప్రాచీనులవలంబించిన పద్దతులకును నాధునిక పద్దతులకును 
గొంత భేదము లేకపోలేదు. ఆయాకావ్యములు తల్లక్షణలక్షితములై యుండుటను గూర్చియు నందలి 
రీతిరసగుణాలంకార విశేషములను గూర్చియు బరిశీలించి విమర్శించుటయే [ప్రధాన కర్తవ్యముగా 
మన దేశమందలి సాహిత్యవిమర్శకు లెంచియుండిరి. వారొక కవియొక్క పాండితీప్రభావమును, బుద్ది 
బలమును కొలతవేయ జూచిరేగాని, ఆతని కవితలో (బ్రతిబింబించు నాతని హృదయావేశమును, 
ఆవేగమును, ఆవేదనను కనిపెట్టే, యాతని జీవితచరిత్రకును దేశకాలస్థితులకును కవితారీతులకును 
గల సంబంధమును సమన్వయించి దేశకాల పరిస్థితులనుబట్టి యాతని కళా ప్రతిభ లెట్టే 
పరిణతినిబొందినవో, యాతని సహజశక్తి ప్రత్యేకవ్యక్తిత$ము (IndMidual personality) యెట్లచ్చట 
గానవచ్చుచున్నదో పరిశీలించి వ్యక్తముచేయుటయం దంత విశేషాదరమును జూపినట్టగపడదు మన 
దేశమునందలి సాహిత్యవిమర్శన మీ చారిత్రక పద్దతులను (11910గ02| Methods) గూడ ననుసరించి 
నడుపవలసిన యావశ్యకత యెంతేనియు గలదు. 


హైందవ నాటక (ప్రపంచమున గాళిదాసునివలెనే పాశ్చాత్య నాటక ప్రపంచమున విశేషప్రఖ్యాతి 
గాంచియున్న షేక్స్సియర్‌ మహాకవినిగూర్చియు, నాతని నాటక చక్రమునుగూర్చియు ననేకు 
లనేకవిధములగు నత్యద్భుత విమర్శనములను జేసియున్నారు. డౌడన్‌ (00W౮౭౧)అను నాంగ్రేయ 
సాహిత్యవిమర్శకుడు ““షేక్స్సియర్‌ కళా (ప్రతిభలు'' (Shakespeare's mind and art) అను 
(గంథమున నాతని నాటకములను గూర్చి చేసిన విమర్శనరీతియే, కాళిదాసుని నాటకములను గూర్చి 
యీవిమర్శనమును వ్రాయ నన్ను (ప్రేరేపించినది. 


సహృదయ విధేయుడు, 
కోరాడ రామక ఎష్టయ్య. 


ఆలంకారికులు కావ్యములను దృశ్యకావ్యము .లనియు 
శ్రవ్యకావ్యము లనియు రెండు భాగములుగ విభజింతురు. 
అందు శ్రవ్యకావ్యములు కేవల శవణయోగ్యములు, గద్యప 
ద్యోభయమయంబులు నగు మహాప్రబంధ కుద్రప్రబంధా 
దులు. నాట్యప్రధానములు, ప్రదర్శనయోగ్యములు నగునవి 
దృశ్యకావ్యములు. దృశ్యమైనను, శ్రవ్యమైనను గవితకు బరమ 
ప్రయోజన మానందమనియు, ముఖ్యాధారము మానవ 
జీవితంబనియు _ జెప్పవలసియున్నది. అనవరత మనేక 
విధముల బరిణామమును బొందుచున్న మానవజీవితము 


భాషామూలమున మన కనులయెదుట బెట్టబడుచున్నది 
గనుకనే యే కాలమందైనను కవిత మానవున కంత 
యాదరపాత్రమగుచున్నది. మానవజీవితమును భాషామూల 
మున (బ్రతిపాదించు సందర్భమున నొకకవి స్వీయాశయము 
లను ఆత్మీయానుభవములను నొక కావ్యమున బొందుపరప 
వచ్చును. లేదా లోకవృత్తమును యథాస్ర్రితంబుగ వర్షించి 
వాజ్మయాదర్శంబున (బ్రకృతిని బ్రతిబింబింప జేసి మానవజీవి 
తమందలి పరమ రహస్యములను బ్రకటింప వచ్చును. ఇట్టు 
కవి తన భావములను స్వయముగా జదువరులకు దెలుప 


కాళిదాసుని కళాప్రతిభలు 


గడంగినచో నట్టి కవితను (SUbjeCtive Poetry) ఆత్మానుభ 
వ(ప్రతిపాదకమగు కవితయనియు, కవిత యందాతడు 
మణుగువడియుండి ప్రపంచరూపం బగు నాట్యరంగమున 
మానవరూపధారులగు నటులచేతనే లోక వృ ను 
'బ్రదర్శింప జేయుచుండినచో, నట్టి కవితను (0 604/6 
Poetry) బాహ్యవృత్త (ప్రతిపాదకమగు కవిత యనియు రీతిని 
సాహిత్యవిమర్శకులు కవితావిభాగ మొనర్తురు. నాటక 
కవిత్వము ముఖ్యముగా నీ రెండవజాతి కవితలో జేరును. 
అనగా నిట్టి కవితయందు కవి మన యెదుట బడుటకు 
గాని, యాతడు తన భావములను స యముగా బయలుపణు 
చుటకు గాని యెట్టి యవకాశమును లేదనుట. హైందవనాట 
కములందు నటీసూ'త్రధారాదుల సంభాషణరూపంబగు 
(ప్రస్తావనామూలమున కవి నామగుణశీల ప్రతిభాదులైనను 
దెలపబడుచుండ, నాంగ్రీయ నాటకాదుల నదియు సామాన్య 
ముగ గానరాదు. పేక్స్రియర్‌ మహాకవి ప్రతిభను గాని, 
యాతని నాటకరచనా పద్దతులను గాని యెణుగక, యొక 
నాటకమును దీసికొని స్టూలదృష్టితో జదివినంత మాత్రమున 
నది యాతని దని నిశ్చయించి చెప్పుట సుసాధ్యము గాదు. 
అయినను సృష్టి స్థితి లయకారకుడగు పరబ్రహ్మ “తత్‌ 
సృష్ట్రా తదేవానుప్రావిశత్‌'' అను శ్రుతి జెప్పుచున్నట్టు 
జగత్తును సృజించి దానియందు లీనమైనట్ల కవిబ్రహ్మయు 
దాను జేసిన కావ్య సృష్టియం దంతర్లీనుడై యుండకపోడు. 
(ప్రకృతి పరిశోధనము సల్చినకొలది యా పరమాత్ముని 
మహిమాతిశయము బయలుపడుచుండునట్టే కవితను బరిశో 
ధించినకొలది కవీశ్వరుని ప్రతిభావిశేషమే కాక యాతని 
మనస్తత్వముగూడ బయిలుపడుచుండును. ఏల యనగా: 
సామాన్యముగ దేశ కాల పరిస్థితు లాయాకాలము లందరి 
కవితయందు (బ్రతిబింబింపక మానవు. ఈ కారణముచేతనే 
కొంతవణుకైనను |ప్రాచీనకవుల కాలనిర్ణయమును జేయ 
గలుగుచున్నారము. ఒకవేళ యసమానప్రతిభావంతుడగు 
కవి యొక డీ దేశకాల పరిస్తితులను గూడ నతిక్రమింపగలిగి 
నను ఆత్మగుణముల నతిక్రమింపలేడు గదా! కావున 
స్వాభిప్రాయ ప్రకటనమున కావంతయు వీలులేని నాటక 
కవితయంద్లును దత్కథా సూత్రము నాడించుచు దాని నంత 
నావరించియుండు నా యాంతరశక్తిని మనము సూక్ష్మదృ 
స్ట్రితో బరిశీలించినచో గుర్తింపలేకపోము. ఆ కవి రచించిన 
యితర (గ్రంథములను గూడ నిట్లు పరిశీలించినచో నాతని 
కవితా ప్రభావ పరిణామమును లోకానుభవపరిపాకమునే కాక 
తత్కావ్యకళాభివృద్దికి మనస్తత్త్యమునకు జీవిత చరిత్రమున 
కును గల పరస్పర సంబంధమును గూడ మనము దెలిసికొని 
సమన్వయింపగలుగుదుము. _ పాశ్చాళ్య విమర్శకా(గ్రేసరు 
లనేకులు షేక్స్సియర్‌ మహాకవి నాటకచ[క్రము నట్టు 


81 


పరిశోధించియుండుట చేతనే యాతని నాటక కళాభివృద్ది 
యందలి యంతరావస్ట్రలను, తత్కళాపరిణామమునకు నాతని 
జీవితమునకు గల సంబంధము నీ మొదలగు ననేకాపూర్వాంశ 
ములను గనిపెట్టి యున్నారు. 


ఇట్టి విమర్శనపూర్వకమగు (గ్రంథాధ్యయనము మన 
దేశమున గొంతవణకు దక్కువనియే చెప్పవలసియున్నది. 
అనగా గవితావిమర్శనమే యీ దేశమున లేదని చెప్పుట 
కాదు. కాని యొకగ్రంథమును విమర్శించునప్పు డందలి 
విషయము లాలంకారికనియమముల ననుసరించి యున్నవా! 
కవి (గంథాదినియమములను పాటించెనా! సూచ్యార్హసూచన 
గలదా! పాకశయ్యాలంకారకల్పనా చమత్కుతు లేమైన గవి 
జూపినాడా? వ్యాకరణదోషము లేమైన నున్నవా? రసపోష 
ణము సమంజసమా? అను నీ మొదలగు విషయముల 
జర్చించి యా (గ్రంథమున కింతవణకు (బ్రాచీన కవితా 
లక్షణములు పట్టుచున్నవని మాత్రము చూపుటకలదు. 
(గ్రంథములను విమర్శించుటలో నిదియు నొకవిధము 
మా(త్రమే యైయున్నది. దీనివలన (గ్రంథవిమగ న విషయ 
మున వీరి దృష్టిలో కేవల (గ్రంథమునకు గల ' ముఖ్యము 
(గ్రంథకర్త విషయమున నేమాత్ర మున్నట్లగ డదు. కవి 
యెవడైన నేమి; యే కాలమువాడైన నేమి; యాతని 
బుద్దివైభవమెట్టిదైన నేమి; యెట్టి పరిణామముల బొందిన 
నేమి; యాతని జీవిత చరిత మెట్టిదైన నేమి? వానితో 
నీ విమర్శకుల కేమియు నగత్యము లేదు. అతని (గంథమునం 
దలి భాష కల్పన, రసము మొదలగునవియే వీరికి 
గావలసినది. ఇవి పూర్వ లాక్షణిక మతానుసారముగ నుండెనా 
కవిగొప్పవాడే; కావ్య ముత్క్బృష్టమైనదే. లేక, యొక డెట్టి 
స్వల్పవిషయమునైనను బ్రాతపుంతను వదలి క్రొత్తమార్గమున 
(ద్రొక్కిన నాతనికి లక్షణము దెలియదు. ఆతడు లాక్షణికకవు 
లలో జేర్చదగడు. (గ్రంథ ముత్కృష్టమైనదే యైనను 
లక్షణకవులచే నది పరిగ్రాహ్యము కాదు. పోతనామాత్యుని 
భాగవతమువంటి (గ్రంథ మెంతరసవంతమైనదైనను రేఫశకట 
రేఫముల ప్రాసమైత్రితో గూడిన కతంబుననే కదా లాక్షణికుల 
యీసడింపులకు బాత్రము గావలసివచ్చినది. 


“బమ్మెరపోతరాజకృత భాగవతంబు 
సలక్ష్షణంబుగా 

కిమ్మహి నేమిటం గొదువ యెంతయు 
వారసి చూడగాను రే 

ఫమ్ములు టాలునుం గదిసి ప్రాసము 
లైన కతంబునం గదా 

యిమ్ముల నాదిలాక్షణికు లెల్లరు 
మాని రుదాహరింపగన్‌.?? 


82 


అని చెప్పుచు నప్పకవియు బూర్వులమార్గమునే యనుసరిం 
చెను. కావున గవికి, వానికవితకు నిట్టి లక్షణ(గ్రంథములు 
విమర్శనలును (బోత్సాహకరము అగుటకు బదులుగా 
నొకవిధమగు శృంఖలములగుట తటస్త్రించినది. వీని నతిక్ర 
మించి తన స్వాతంత్ర్యమును వెలయించి యొకడు |వ్రాసెనా 
యాతడు కావ్యరసాస్వాదనిపుణులగు సహృదయులమెప్పు 
వడయ గలిగినను లాక్షణికులవలన బహిష్కాారమునే పొందు 
చున్నాడు. ఇట్టు మహాకవుల కావ్యములను బరిశీలించి 
విమర్శించుటవలననే బయలు దేణీన లక్షణము గొంత 
కాలమునకు దనపుట్టుకను పూర్వోత్తరములను మజుచిపోయి 
యా కవితనే శాసించి బంధింప గడంగుచున్నది. 


విమర్శనమనునది తజ్‌జ్ఞాల మదికెక్కిన కవితయందలి 
విశేషలక్షణముల బరిశీలించి, వానికి గల కారణముల నారసి 
యాయాదేశకాల పరిస్థితులకును దత్కవితారీతికిని గల 
సంబంధమును దెలిపి, యా కవీశ్వరుని కవితాశక్తి యిట్టిద 
నియు, నా కావ్యమందలి యుత్తమగుణము లివ్వియనియు 
సానుభూతితో నిరూపించుటయ గాని, కొన్ని నిర్దిష్టలక్షణ 
ములను, |ప్రాకృరికల్చితపద్దతులను అనుసరించి యున్నదా? 
లేదా? యనియు, దక్కిన కావ్యములకంకే నిది గొప్పదా 
తక్కువదా యనియు విచారించుట మాత్రము గాదు. 
కవితావిమార్శనమునకు గావ్యమందలి విశేషలక్షణములను 
(గ్రహించుట యెంత యవసరమో యాయాలక్షణములకును 
దత్కవి మనస్తత్త్వమునకును గల సంబంధము నారసి 
సమన్వయించుటయు నంత యావశ్యకమే. కావున కవి 
యొక్క దేశకాలపరిస్థితులు, ఆతని మతాభిప్రాయములు, 
'ప్రతిభాశక్తులు మొదలగువాని పరిజ్ఞానము ఆతని కవితాపద్ద 
తులను దెలిసికొనుటలో నత్యంత సహకారి యగుననుటలో 
సందేహము లేదు. ఇంతేకాక చరిత్రము తెలియని కవుల 
జీవిత విషయములను, మనస్తత్త్వమును గూడ గొంతవణుకు 
వారి గ్రంథములను బరిశీలించుటచే దెలిసికొనుట కవకాశము 
కూడ కలుగుచున్నది. 


ఒక కవీశ్వరుని మనస్తత్త్వమును, కావ్యకళాపరిణామమును 
గనిపెట్టుట కాతని[గ్రంథముల పౌర్వాపర్యజ్ఞాన మావశ్యకము. 
ఇట్టే జ్ఞానముతో గూడిన కవితాపరిశీలనమును సానుపూర్వి 
యగు నధ్యయనవిధానము (Chronological Method of 
Study of Literature) అని యందురు. ఒక కవిచే రచింపబడిన 
(గ్రంథముల నొకదానితో నొకటి బోల్చి చదివి విమర్శించు 
టచే దత్కవిత్వసారము (గ్రహింపబడుచున్నది. ఈ కవిని, 
వీనికృతులను అంతకు బూర్వులును సమకాలికులు నగు 
కవులతోడను వారి కృతులతోడను సరిపోల్చిచూచి యాయా 
కవులకు గృతులకు గలసంబంధమును, పోలికలను, భేదము 


సాహితీ నీరాజనం 


లను విమర్శించుచో నట్టి దానిని తారతమ్య పరిశీలనముతో 
గూడిన యధ్యయనవిధానము (Comparative Method of 
Study of Literature) అని యందురు. పౌరా పర్య విచక్షణము 
లేక యేకవి (గ్రంథముల నైనను బ్రత్యేకముగ జదివినప్పుడు 
దానివలన గలుగు నానందము నంతను బొందగలిగితి 
మనుటకు వీలులేదు. కవియొక్క భావగాంభీర్యమును సరిగ 
గొలిచి చూచితి మనలేము. ఆతని కావ్యకళ యేయేమార్గముల 
వృద్దినొందినదో, ఆతనికి గాల[క్రమమున గలిగిన లోకానుభవ 
మెట్టిదో, అద్దాని నాత డెట్టుపయోగపజచుకొనెనో, దాని 
మూలమున నాతని మనస్తత్త్వమున గలిగిన మార్పు లెట్టివో 
అను విషయములను గనిపెట్టుట కవకాశముండదు. పారమా 
ర్హికచించాతత్పరులగు మన పూర్వకవులు తమ యైహికచరి 
'త్రను దెలుపువిషయమున విశేషశ్రద్ద వహించినవారు గాకుండు 
టచే వారి గ్రంథముల బౌర్వాపర్యముమాట యటుండ 
నయ్యవి యాయాకవులు రచించినవియే యని నిరూపించుట 
గూడ నాక్కొక్కప్పుడు కష్ట్రమగుచున్నది. కవుల కాలనిర్లయ 
విషయముననే యనేకములగు చిక్కులు, అభిప్రాయభేదములు 
గలుగుచున్నపుడు ఒక కవిని, వాని (గ్రంథములను, వానికి 
సమకాలికులు, పూర్వులునగు కవులతోడను, వారికృతులతో 
డను బోల్చి విమర్శించి యాకవియొక్క విశేషగుణములు, 
ప్రతిభాశక్తి యిట్టివని కనుగొనుట మణీంత కష్ట మగుచున్నది. 
స్పలకాలములు తెలిసిన సుప్రసిద్దాంగ్హ కవీశ్వరుడగు షేక్స్సి 
యరు విషయముననే నిశ్చయముగ నాటకముల రచించినవా 
డాత డగునా కాదా యను సందేహమును, దన్మూలకములగు 
వాదోపవాదములును బయలుదేజీయున్నపుడు స్థలకాల విష 
యముననే సందేహముతో గూడిన కాళిదాసాది ప్రాచీన 
దేశీయకవుల విషయము చెప్పెడిదేమి? అయినను షేక్సి 
యర్‌ వలెనే జీవితచరిత మంతనిశ్చయముగా దెలియని 
హైందవనాటకకర్తయగు కాళిదాసుని కళాప్రతిభలనుగూర్చి 
తెలిసికొనవలెనన్నచో నాతని[గ్రంథములను బరిశీలించుటయే 
ముఖ్యమగు మార్గముగా దలంపదగియున్నది. 


కాళిదాసుని నాటక కళాచాతుర్యమును, దానిపరిణామము 
నుగూర్చి తెలిసికొనుట కాతనినాటకములే మనకు ముఖ్య 
మైన యాధారము లగుచున్నవి. కాళిదాస విరచితము లని 
ప్రఖ్యాతిజెందిన నాటకములు మూడు గలవు. అందు 
విశేషప్రసిద్ది గాంచినది నాటకరాజం బనదగిన యభిజ్ఞానశా 
కుంతలము. ఇందలి కథ మహాభారత పద్మపురాణముల 
(బ్రసిద్దమైన కథలలో నొకటి. నీరసములగు చారిత్రక పౌరాణిక 
కథ లనేకములు షేక్షియర్‌ మహాకవి భావనాశక్తివే మెలుగు 
పెట్టబడి యెట్టు నూతన శోభ కలవయ్యెనో యళ్లు 
దుష్యంతుని పురాణకథయు గాళిదాసుని యసమానంబగు 


కాళిదాసుని కళాప్రతిభలు 


ప్రతిభావిశేషముచే నూతన జీవనమును బడసి ఖండాంతర 
పండిత|ప్రకాండులనుగూడ దాండవమాడించినది. కాళిదా 
సుని యౌ నాటకముల జదివినందువలన గలిగిన యానందపా 
రవశ్యముచే జ నీదేశపు పండితుడగు 'గెటి యనునాతడు 
దీనినిగూర్చి చె "న (ప్రశంసావాక్యములు పలువురకు దెలిసిన 
వేయైనను మ యొకమాణు వాని నిచ్చట స్మరించుట 
యతిప్రసంగము కాదు. 


“Wouldst thou, the young years blossom 
and the fruits of its decline, 

And all by which the soul is charmed, 
enraptured, feasted, fed, 

Wouldst thou, the earth and heaven itself 1౧ 
one sole name combine, 

| name thee, O Sakuntala 
and all at once Is said.” 


ఉపదేశైకప్రయోజనంబగు నీ వ్యాసుని పురాణ కథ 
హిందూజనుల కత్యంత మాదరపాత్రంబగు నని యెంచి 
(గ్రహించి రసైకప్రవణంబులగు నాటకపరిస్థీతుల కనుగుణం 
బున మార్చులొనర్చి కథా ప్రవృత్తి విషయమునను, స్వభావ 
పరిపోషణ విషయమునను, రసనిర్వహణమాగ్గమునను దన 
య॥్రతిమానచాతుర్యమును బకటించి కాళిదాసు దీనిని 
హైందవ నాటకముల కాదర్శముగ జేసి భారతీయనాటక 
కళకు వన్నె పెట్టినవాడయ్యెను. ఇట్లు బుగ్వేదమునను, 
బురాణములందును మూలబడి కళదక్కియున్న విక్రముని 
కథనుగూడ బయటికి దీసి జీవముపోసి తన భావనాపటిమచే 
మెటుగుపెట్టి శోభాయమానమగునట్లు చేసెను. శాకున్తలమం 
దువలె దీనియం దీతని నాటకకళ పరిపూర్ణపక్వావస్తను 
బొందినట్లు కనబడదు. ఈ రెంటియందును భాసిల్లుచుం 
డెడి భావసొకుమార్యము, రీతిమాధుర్యము, కల్పనా పటిమ, 
మొదలగు నుత్తమగుణములు కొన్ని మాళవికాగ్ని మి! మున 
గనుపడకపోవుట చేతను దీనియందలి కథ కవి క *తమై 
సర్వజనీనంబగు ననుభవసంతానంబును (UNNVersal pe- 
rience), నున్నతమగు ధర్మవృత్తమును (High Morality) 
జూపునది గాకుండుటచేతను నిది యీ కాళిదాసవిరచితమే 
కాదని కొందటు పండితు అభిప్రాయ పడియున్నారు. కాని, 
యిది కాళిదాసుని తొలిరచనలలోని దగుటచేతనే పరిపక్వం 
బైన యాతని ప్రతిభకును లోకానుభవోద్దీపితంబగు బుద్దివిశే 
షంబునకును నిదర్శనంబగు శాకున్తలముతో దులదూగలేకుం 
డెనని తలంపవలసియున్నది. ఇందలి భావములేకాక పదగుం 
భనలు గూడ దక్కిన రెండునాటకములలో సమాన 
సందర్భముల గన్పడుటచే నీ మూడునుగూడ నొకనిచేతనే 
రచింపబడినవని యీ మూడు నాటకములయందలి కథాంశ 


83 


ములను, భావములను, పదబంధములను సరిపోల్చి చూచిన 
వారికి స్పష్టము గాకమానదు. మజియు దొలిరచనయందు 
కంటు నుత్తరోత్తరములగు నాటకములయం దీతని భావనావి 
లాసము, భావగాంభీర్యము మిన్నయగుటయే కాక యాతని 
బుద్దిపరిపాకము, కళానైపుణ్యము ప్రకటితమగుచున్నవని 
చెప్ప నొప్పును. 


కర్ణాలంకారమగు కిసలయమును గ్రహించిన మాళవిక 
యొక్క పాదాఘాతమును బడసిన యశోకమును [ప్రమదవన 
మున నొకచో వేచియుండి చూచిన యగ్నిమిత్తుండు తన 
కట్టి యదృష్ట మబ్బలేదుగదా యని ''వయస్య! పశ్య, 


శో, “ఆదాయ కర్షకీసలయ 
మస్మా దియ మత్ర చరణ మర్పయతి, 
ఉభయో సృదృశవినిమయా 
దాత్మానం వజ్చీతం మన్యే.” 


అని చింతింపందొడగెను. అట్టు కణ్వాశ్రమమున వృక్ష 
సేచనము చేయుచు జెలికత్తెలతో గూడిన శకున్తలను 
బాదపాొన్తర్థితుండై చూచుచున్న దుష్యంతుడు శకున్తల 
ముఖము మీద ద్రాలిన తుమ్మెదను జూచి, 


శో, “చలాపాంగం దృష్టిం స్పృశసి బహుశో వేపథుమతీం, 
రహస్యాఖ్యాయీవ స్వనసి మృదు కర్ణాంతికచరః, 
కరౌ వ్యాధున్వన్తాః పిబసి రతిసర్వస్వమధరం, 
వయం తత్తాన్వేషా న్మధుకర! హతా స్త్వం ఖలు 
కృతీ.” 


అని వస్తుతత్తానేషణముచే దాను నిరుద్దప్రవృత్తుడగుచుండ 
నా తుమ్మెద కృతకృత్యంబగుటను గూర్చి విచారింప 
దొడగెను. మొదటి పద్యములోని “ఆత్మానం వంచితం 
మన్వే'' అనుదానికిని రెండవదానిలోని “వయం హతాస్త్వం 
ఖలు కృతి” అనుదానికిని గల భావసామ్యము స్పష్టమే. 
అగ్నిమిత్తు9ని వస్తు వినిమయమును గూర్చిన వర్లనముకంటు 
దుష్యంతునిచే శృంగారనాయకుడుగా జేయబడిన మధుకరుని 
గూర్చిన వర్గమే కాళిదాసుని భావనావిలాసమును స్పురింపజే 
యుచున్న దనుటకు సందేహములేదు. 

యకుల నేకాంతమున విడువనెంచిన చెలులు హరిణశాబకం 
బుల నావలకు దోలుమిషచేతనే వారి చెంత నుండి చనుట 
యీ రెండు నాటకములందును గాననగును. 


“విదూషకః- (పరిక్రమ్య ససం(భ్రమం) వకుళావళికే! 
ఏష బాలాశోకవృత్షస్య పల్లవాని లంఘయతి హరిణః. ఏహి 
వారయావ ఏనమ్‌. 


84 
వకు-తథా( |ప్రస్థితా) -(మాళవికాగ్నిమి[త్రమ్‌) 


ప్రియంవదా- (సదృష్టిక్షేపం) అనసూయే! ఇతో దత్త 
దృష్టిరుత్సుకో మృగపోతకో మాతర మన్విష్యతి. ఏహి! 
సంయోజయావ ఏనం. (ఇత్యుభే ప్రస్తితే (శాకుంతలమ్‌)”? 


ఇంక నీరెండు నాటకములయందును జెలులతో సంభాషిం 
చుచున్న నాయికల పలుకులు వినుచు నామె యెదుటకు 
జనుటకై తగిన తరుణము నిరీక్షించుచు నాయకులు తీవె 
పాదలచాటున దాగి యుండుటయు, మాళవికాగ్నిమిత్రమున 
నిరావతి నిపుణికాద్వితీయయై యగ్నిమిత్రుని రహన్య 
చర్యలను గనిపెట్టుటకుగా వానిని వెదకుచు నుద్యానవనమున 
దిరిగినట్టే విక్రమోర్వశీయమున నౌశీనరీదేవి తన పరిచారిక 
యగు నివుణికతో జేరి పురూరవుని వెదుకజనుటయు 
బురూరవాగ్నిమి[త్రుల యనురాగశూన్యములగు నాయికోప 
చారవిధులను గూర్చిన (ప్రశంసలును గాననగును. 


“అగ్ని వయన్య, నిసర్గనిపుణాః (స్త్రియః కథం మాం 
అన్యసం క్రాంతహృదయం ఉపలాలయంత మపి తే నఫ్రీ న 
లక్షయతి. అతః పశ్యామిః 


శో. “ఉచితః ప్రణయో వరం విహంతుం 
బహవః ఖండనహేతవోపి దృష్టాః, 
ఉపచారవిధి ర్మనస్వినీనాం 
నతు పూర్వాభ్యధికో పి భావశూన్యః”? 


పురూ :- 

శ్లో ఉప్రీయనచన శతోపి యోషితాం 
దయిత జనానునయో రసాదృతే, 
ప్రవిశతి హృదయం న తద్విదాం.” 


ఈ మొదలగు సమానసందర్భము లనేకము లీ నాటకము 
లేకకర్తుకములని సాధింపగలవు. ఇంతేకాక: 

రాజా- (ఆత్మగతమ్‌) అహో సర్వాస్వవస్థాసు చారుతా 
శోభాం వుష్యతి-(మాళవికాగ్నిమిత్రము) 

కంచుకీ- (రాజాన మవలోక్య) అహో! సర్వాస్వవస్థాను 
రమణీయ మాకృతివిశేషాణామ్‌- (శాకున్తలమ్‌) 

ఈ మొదలగు వాక్యసరణియు, 

నాయికతోడిరహస్య(ప్రణయము  బయలుపడినతోడనే 
నాయకుడు లోప్త్రిహస్తుడగు కుంభీరకునితో బోల్పబడు 
టయు; 

విదూ- (జనాన్తికమ్‌) ప్రయోజయేదానీం కిమపి కర్మగృ 
హీతేన కుంభీరకేన సంధిచ్చేదనే శిక్షితః ఇతి వక్తవ్యమ్‌ 
(మాళవికాగ్నమిత్రమ్‌) 


సాహితీ నీరాజనం 


లోస్తే)న గృహీతన్య కుంభీలకన్య అస్తినా పరివైణం. 
-(విక్రమోర్వశీయమ్‌) 


స్వభావముచే భీరువగు విదూషకునకు గలిగిన సర్పభ్రాంతి; 


నిపుణికా- ఇమం భుజబ్గభీరుకం బ్రహ్మబంధుం అనేన 

భజబ్గకుటిలేన దండకాస్టేన స్తంభాంతరితా భూత్వా భీష 
యామి. 

(విదూషకస్యోపరి దండకాష్టం పాతయతి) 


విదూ- (సహసా*ప్రబుధ్య) అవిహ అవిహ భోః, దర్వీకరో 
మే ఉపరి పతితః..కథం, దండకాష్ట్రమేతత్‌ | 
-( మాళవికాగ్నిమి[త్రమ్‌) 
విదూ- అవిద భోః! కిన్న్వేతత్‌ భుజబ్గనిర్మోకః? భూర్ద 
పత్రగతోయ మక్షరవిన్యానః 
-(విక్రమోర్వశీయమ్‌) 
ఈ మొదలగు భావసామ్యములును; 
కల విశుద్దాయాః గీతేః స్వరసంయోగః శ్రూయతే 
(శాకుం 6); 
ఆర్యకౌశిక్యాఇన స్వరసంయోగః -(మాళ-5 
వసంత[ప్రథమావతార సుభగాని -(మాళ-3) 
వసంతోదారనూచకం అభిరామత్వం ప్రమదవనస్య 
-(విక్ర-3) 
మా అత్ర భవతీ ధారిణీ విసంవాదయిష్యతి-(మాళవికా-1) 
రమణీయఃఖలు అవధిః విధినా విసంవాదితః -(శా-6) 
కిమిదానీం తత్రభవతీ ఊర్వశీ భవతః మనోరథానాం 


కుసుమం దర్శయిత్వా ఫలే విసంవదతి -(వి(క్ర-2) 
ఏతావా నేవ మే మతివిభవః -(విక్ర-2) 
మృత్చిండ బుద్దినా మయా -(శాకుం-6) 


ఈ మొదలగు ననేకములైన సమానార్థక పదబంధ విశేష 
ములుగూడ నీ నాటకము లేకకర్పకము లనుటకు మణీంత 
యుపబలకము లగుచున్నవి. మాళవికాగ్నిమిత్రమున దక్కిన 
వానియందువలె గాళిదాసుని భావనాశక్తి స్పురణయు భావసౌ 
కుమార్యము నంతగా గనృడకుండినవో నది యాతని 
నాటకరచనావిషయమున  బ్రథమప్రయత్నమగుటచేతనే 
యైయుండవలయును. కాని యీ కారణముచే నాగ్రంథము 
కాళిదాస కృతము కాదనుట సమంజసముగ గన్చడదు. 


ఈ రూపకములయందలి నాందీ ప్రస్తావనాంశములు 
గూడ నీ పై వాదమునే బలపజుచచున్నవని చెప్పదగియు 
న్నవి. వీనియందలి నాందీశ్లోకములన్నియు రఘువంశమం 
దలి యాద్యశ్లోకము వలెనే శివస్తుతిపరము లగుటయేకాక 
మాళవికాగ్నిమిత్రమున. - 


కాళిదాసుని కళాప్రతిభలు 


“అష్టాభి ర్యన్య కృత్స్నం జగదపి తనుభి ర్చిభతో 
నాభిమానః*' అనియు, శాకున్తలమున “* ప్రత్యషాభిః ప్రపన్న 
స్తనుభి రవతు వ స్తాభి రస్ట్రాభి రీశఖి అనియు, నాతని 
యష్ట్రతనువులనుగూడ బేర్కొనుటచే నీ (గ్రంథము లేక 
కర్తకములనుట (ధ్రువపడుచున్నది. పూర్వరంగాంగ భూత 
మగు నాంది యిష్టదేవతాస్మరణపూర్వకమును, ఆశీర్వచనా 
త్మకమునగు శ్లోకరూపమున నాటక కర్తయే రచించు 
నాచారము కాళిదాసుని కాలమునుండియే బయలు దేటి 
యుండవలయునని తలంపదగియున్నది. ఏలయన, నంతకు 
బూర్వకాలమున రచింపబడినవిగా దలంపబడుచుండిన 
భాసుని నాటకములో “'నాంద్యంతే తతః ప్రవిశతి సూత్ర 
ధారణ? అని మొట్టమొదటనే కనబడుచుండుటచే రంగ ప్రసా 
ధనము, నాంది మొదలగు పూర్వరంగాంగము లన్నియు 
ముగిసినపిమ్మటనే సూత్రధారుడు లేక సూత్రధారగుణాకృ 
తులుగల స్టాపకనామకుడు ప్రవేశించి నాటక వస్తువును, 
పాత్రప్రవేశమును సూచించి నిష్కమించుట యాచారముగ 
నున్నట్టూహింపదగియున్నది. ఇట్టి భానుని కాలమునాటి 
యాచారము కాలిదాసుని కాలమున గొంత మార్చు 
చెందుటచే గాబోలు కాళిదాసునికి దరువాతి వాడగు బాణుడు 
భాసనాటకముల కిదియొక విపరీతలక్షణ మైనట్టుగా, - 


“శో సూత్రధారకృతారంబైః నాటకై రృహుభూమిై 
సపతాకై ర్యశో లేభే భాసో దైవకులై రివ.” 


“నాందీ శ్లోకము లేకుండగ, సూత్రధారుని చేత ప్రారంభము 
చేయబడిన నాటకములచేత భాసుడు ప్రఖ్యాతిగాంచెను”! 
అని చెప్పియున్నాడు. వీనియందు వస్తునూచనము గూడ 
సామా ముగ నాయానాటకములయందలి ప్రధాన పాత్రల 
నామ ముతో గూడిన యొక మంగళశ్లోక మూలముగ 
జేయబ యుండెనేకాని నాటకముయొక్కయు దత్కర్తయొ 
క్కయు (బ్రశంస యేమాత్రము గానరాదు. మొదటి 
నాందీశ్లోకము నాటక కర్త రచించు నాచారము కాళిదాసుని 
కాలముననే బయలుదేరి యుండవచ్చును. ఒకవేళ కాళిదాసు 
తనకు బరమదైవతంబగు ప్రకృతితో గూడిన పరమపురుషుని 
వర్షింపదలచి తన (గ్రంథముల మొదట నీశ్లోకములను 
రచించుటచే నిదియే యొక యాచారమై తరువాతి కవులచే 
నవలంబింపబడినదేమో! భాసుని నాటకము లన్నియు 
(బ్రాయికముగా రాజాజ్ఞచే దదాస్థానమునం బ్రయోగించుట 
కుగా రచియింపబడియుండుటచే గాబోలు కవి యీనాటక 
ములందు స్వీయనామనిర్దేశాదికమునకు గడంగక మంగళశ్లోక 
పఠనానన్తరమే పాత్రప్రవేశమును సూచింపుచు స్థాపనమును 
ముగింపజొచ్చెను. సూత్రధారుడు మంగళశ్లోకమును జదివి 
“ఏవ మార్యమిశ్రా న్విజ్ఞాపయామి” అని యేదో విజ్ఞాపన 


85 


చేయబోగా నేపథ్యమునుండి యొకశబ్దము వినవచ్చుటయు 
నాతడు: 


“అయే కిన్ను ఖలు మయి విజ్ఞాపనవ్య(గ్రే శబ్ద ఇవ 
శ్రూయతే; అంగ, పశ్యామి; (నేపథ్యే) ఉస్సరహ ఉస్పరహ, 
అయ్యా! ఉస్సరహ. 


“సూత్రధారః-భవతు. విజ్ఞాతంి” అని నాటకపాత్ర 
ప్రవేశమును సూచించి నిష్కమించుటయు నీ నాటకములో 
(వాసవదత్తా పంచరాత్రము మొదలగు నెనిమిదింటిలో) 
గానవచ్చుచున్నది. తక్కిన వానిలో నటీసూత్రధార సంభాష 
ణము (ప్రతిమానాటకమున శరదృతుగానము) కొంత 
యున్నను, అది నాటకమునుగూర్చిగాని తత్కర్తను గూర్చి 
గాని ్రశంసించునదిగా గన్చడదు. ఈ నాటకములు 
రాజాస్టానముననే ప్రయోగింపబడియుండ వలయు ననుటకు 
వీనిలో బెక్కింటియందు భరతవాక్యములో రాజసింహుని 
(ప్రశస్తి గానవచ్చుచుండుటయే ప్రబలకారణముగ గైకొనదగి 
యున్నది. భానుని నాటకములు రాజాజ్ఞచే దదాస్టానమున 
(బయోగింపబడుటకుగా వ్రాయబడినవి గావుననే యాతడు 
స్వీయనామనిర్దేశాదికమును జేయక _ పాత్రప్రవేశమును 
సూచించి స్టాపనలను మిగులజిన్నవిగ జేయుచు దుదను 
భరతవాక్యమునమాత్రము దన(ప్రభువును గీర్తించుచు వచ్చెనని 
తలంపదగియున్నది. కాళిదాసుకూడ నేదోయొక ప్రభువరుని 
యాస్టానము నలంకరించియే యుండెనని కొన్ని కథల 
మూలమున దెలియవచ్చుచుండినను, ఆతడు తన నాటకము 
అను రాజాజ్ఞచేగాని, తదాస్థానమున ప్రయోగింపవలయునను 
ప్రధానోద్దేశముతో గాని రచించినట్లు గనబడదు. ఏలయన, 
మాళవికాగ్నిమిత్ర నాటక ప్రయోగ సందర్భమున సూత్రధా 
రుడు పరిషదాజ్ఞచే నా నాటకమును ప్రయోగించు చున్నట్టుగా 
జెప్పుచున్నాడు: 


యు. 
“అభిహితోస్మి పరిషదా కాళిదాసగ్రథిత వస్తు మాళవి 
కాగ్నిమిత్రంనామ నాటకం అస్మి న్వసంతోత్సవే ప్రయోక్తవ్య 
మితి” 


దీనివలన గాళిదా సీ నాటకమును సామాబికుల యానం 
దముకొఅకో, లేక పండితుల పరితోషము కొటుకుగా 
(ఆపరితోషాద్విదుషాం న సాధు మన్యే ప్రయోగవిజ్ఞానం) 
రచించియుండును గాని కేవలము రాజాజ్ఞచే గాదనియు, 
నీతని కాలమున నిట్టి నాటకములు వసంతోత్చవము 
మొదలగు నుత్సవ స రకే ప్రబలియున్న 
నాటక సమాజములచే బహిరంగ (ప్రదేశములయందు బండిత 
సభలయెదుట బ్రయోగింప బడుచుండెడివనియు దెలియవ 
చ్చుచున్నది. ఆ కాలమున నాటక ప్రయోగవిషయమునను, 


86 


దద్దర్శన విషయముననుగూడ జనుల కమితోత్సాహముండె 
డిది. ఆయా యుత్సవసమయముల యందు నే భాసునిదో, 
సౌమిల్లునిదో, కవిపుత్రునిదో యేదో యొక నాటకము 
ప్రయోగింపబడుచుండుటయు, జను లత్యంతోత్సాహముతో 
నా నాటకములంజూడ నేగుచుండుటయు గలదు. మాళవకా 
గ్నిమిత్రము నానాడు చూడవచ్చిన పారిషద్యు లింతకుబూ 
ర్వము భాసాదుల నాటకముల జూచి యానందించుచున్నట్టు 
అందు బారిపార్మ్వికుడు సూత్రధారునితో జెప్పిన ''మాతా 
వత్‌ (ప్రథిత యశసాం భాస సౌమిల్ల కవిపుత్రాదీనాం ప్రబంధా 
నతిక్రమ్య వర్తమానకవేః కాళిదాసన్య కథం పరిషదో బహు 
మాన” అను పలుకులనుబట్టియే తెలియుచున్నది. జనులకు 
నాటకము లందును, దత్చ్రయోగములందును నభిమానము 
గలిగినవెంటనే యనేకులు నాటక కర్తలేకాక నాటకముల 
[బయోగించు సమాజములుగూడ పెక్కు బయలుదేజుచుం 
డును. కాని సామాన్యముగా జనులకు (బ్రాచీనకవుల 
యందును గవితయందును గల యభిమానము వర్తమానకవు 
లయందు లేకుండుట స్వాభావికమే. కావున నా కాలమునం 
దలి పారిషద్యులును భాసాదినాటకములయందువలె దక్కిన 
సమకాలికులగు వర్తమానకవుల నాటకములయందు దగిన 
యభిమానము జూపియుండకపోవుటచే నెట్లో కాళిదాసు 
కొందు స్నేహితుల సాహాయ్యముననో, నాటకప్రదర్శకుల 
తోడ్పాటు వలననో తన తొలిరచనను ప్రయోగింపజేసి, 
యప్పటి సామాజికులకుగల కేవల పురాణకావ్యాభిమానమును 
నవ్య కావ్యానాదరణమును ఖండించువాడుబోలె “పురాణమి 
త్యేవ న సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం' 
అని సూత్రధారముఖమున తన భావమును వెల్లడించి, 
భాసాదుల కావ్యములవంటీ కావ్యములు వర్తమాన కవులలో 
గూడ ప్రతిభావంతులగువారు_ రచింపలేక పోరనియు, 
నంతకంరకు రసవత్తరములగువానినే రచింపగలవారు కలర 
నియు సూచింపుచు బండితులగు సత్పురుషులైనను పరప్ర 
త్యయనేయబుద్దులు గాక పురాణకావ్యమును దమ నవ్యకావ్య 
ములతో బోల్చిచూచి గుణవత్తరంబగు దానిని(గ్రహింతురు 
గాక యని, “సంతః పరీత్యాన్యతమదృజంతే మూఢః 
పరప్రత్యయనేయబుద్ది” అని న్వపదస్థాపనకై యుద్దోషించి 
చెప్పుచున్న వానివలె గన్ఫడుచున్నాడు. ఇదివజకు జనుల 
మనముల నాకర్షించియున్న భాసాదులనాటకముల బ్రచారము 
నణగ [ద్రొక్కి యా స్థానమును వర్తమానకవియగు తా 
నాక్రమింప దలచినవాడు గావుననే యీ (ప్రస్తావనయం దీకవికి 
స్వీయ[గ్రంథ సమర్హనము, స్వనామనిద్దేశాదికము నవసరమై 
నవి. ఇట్లు కాళిదాసు ఆతని కాలపరిస్థీతులనుబట్టి ప్రత్యేకఫలా 
సేక్షచే చేసిన నామనిర్దేశాదిక మొక యాచారమై కాలక్రమమున 
నాటకరచనయం దొక నిబంధన మైనట్టున్నది. 


సాహితీ నీరాజనం 


“తత్ర పూర్వం పూర్వరంగః సభాపూజా తతఃపరమ్‌, 
కథనం కవిసంజ్ఞాదేః: వాటకస్యోపధాముఖమ్‌”” 


అని నాటకాదులయందు బూర్వరంగాదులు ముగిసిన 
పిమ్మట గవి నామగోత్రాదులను నాటక నామమును జెప్ప 
వలయునను సాహిత్యదర్పణకారాదుల లక్షణ వాక్యములకు 
గాళిదానుని నాటకములే మూలలత్యమై యుండనోపు. 
భానుని నాటకముల యందువలె “'నాంద్యంతే తతః |ప్రవిశతి 
సూత్రధారణ? అని నాంద్యంతమున సూత్రధార [ప్రవేశము 
నూచింపబడక గాళిదానుని నాటకములలో మొట్టమొదట 
నాందీళ్లోకము, పిదప “నాంద్యంతే సూత్రధారః- అల మతివిస్త 
రేణ”” అని నూత్రధారుని వాక్యమును గనడుచుండుటచే 
నీ సూత్రధారుడే యా నాందీశ్లోకమును బ్రథమమున జదివి 
పిదప కవిని గూర్చుయు, నాటకమును గూర్చియు (బస్తా 
వించు చున్నట్టు కనబడుచున్నది. దీనినిబట్టి కాళిదాసుని 
కాలమునకే 


“పూర్వరంగం నిధాయాదౌ సూత్రధారే వినిర్లతే, 
ప్రవిశ్య తద్వ దపరః సూత్రధార గుణాకృతిః 
సూచయే ద ్వస్తుబీజంి? 


అను నాచారముగా మారినట్టు కన్చించుచున్నది. “ఇదానీం 
పూర్వరంగన్య సమ్యక్ర్రయోగాభావాత్‌ ఏకఏవ సూత్రధారః 
సర్వం ప్రయోజయతీతి వ్యవహారః' అను సాహిత్య దర్పణ 
కారుని వాక్యమందలి ““ఇదానీం'' అను వాక్యమున కర్ణము 
కాళిదాసుని కాలమునుండియు నని |గ్రహింపవలసి యుండు 
నేమో! 


మొత్తము మీద నీ మాళవికాగ్నిమిత్ర మందలి సూత్రధార 
పారిపార్శ్యుకుల సంభాషణమూలమున నాకాలమందలి నాటక 
(ప్రయోగవిషయములగు పరిస్థితులనేకాక లబ్బప్రతిష్టులగు భాసా 
దులతో గాళిదాసు పోటీకి నిలువబడుట కిదియే మొదల 
నియు, కావున నీనాటకమే యాతని ప్రథమ (ప్రయత్నము 
నియు గూడ మనము (గ్రహింపవచ్చును. ఏలయన సూత్ర 
ధారు డా దినమున బూర్వమునందువలెగాక కాళిదాస 
గ్రథితవస్తువగు నవీననాటకము నొకదానిని బ్రయోగింప 
వలయుననగా బారిపార్శ్వుకుడు భాసాదుల నాటకములను 
వదలి యీ యాధునికుని నాటకమునందు సభ్యుల కేమి 
యాదర ముండుననుట జూడగా నాదినమున సూత్రధారుడు 
తామాడబోవు నాటకమునే కాక నూతనముగా నాటకములను 
రచింప మొదలు పెట్టిన కాళిదాసునే సామాజికులకు బరిచితు 
నిగా జేయదలచినట్లు తెలియు చున్నది. కాళిదాసుని 
నాటకముల [బ్రయోగించుట కిదియే మొదటిసారియని 
తెలియవచ్చుచుండుటచే నీ మాళవికాగ్నిమిత్రమే యితని 


కాళిదాసుని కళా(ప్రతిభలు 


మొదటి నాటకమని మనము నిశ్చయింపవచ్చును. కవి 
యాధునికుడై యాతని కావ్యము (గొత్తదైనంత మాత్రమున 
నది గర్హ్రము కాదు. అది సత్పురుషుల కాదరపాత్రము 
కాకపోదు. వారు గుణవివేచన చేసి రసవత్తరమైనదానినే 
తప్పక (గ్రహింతురు అని సూత్రధారుడు, లేదా సూత్రధార 
ముఖమున గాళిదాను చెప్పిన సమాధానము పూర్వనాటకము 
లకంళె నిది రసవత్తరంబేయను నర్హమును ధ్వనింపజేయుచు 
న్నదివోలె నున్నది. 


ఇక విక్రమోర్వశీయ ప్రదర్శన సమయమున గవి 
యిదివజుకే సామాజికులకు గొంత పరిచితుడగుటచే నాతని 
గూర్చి చెప్పవలసిన యవసరము లేకపోయినది. కావున 
సూత్రధారు డీసారి ప్రదర్శింపబోవు నాటకముయొక్క 
విశేషగుణములను |బ్రశంసింప మొదలిడెను. 


మారిషః- “బహుశస్తు పరిషదా పూర్వేషాం కవీనాం దృష్టః 
ప్రయోగబన సో హ మద్య కాళిదాస (గథిత వస్తునా 
విక్రమోర్వశీయం నామాపూర్వం నాటకం ప్రయోక్షే.! 


ఇదివజులో సామాజికులు పూర్వకవుల నాటకములనేకములు 
చూచియుండిరి. (కాళిదాసుని మొదటినాటకమగు మాళవికా 
గ్నిమిత్రము కూడ నా పూర్వనాటక ఫక్కి ననుసరించినదే) 
కాని యిట్టి నాటకమును జూచియుండరు. అపూర్వతయే 
దీని విశేషగుణముగా దెల్బబడినది. మొదటిది పూర్వకవు 
లగు భాసాదుల రచనలనే పోలియుండుటచే నీమాజు 
కాళిదాసు నూతనఫక్కి ననుసరించి తన (ప్రతిభను మె 
యింప సమకహఘ్టైను. నాటకవస్తువుగా బుగ్వేదమందును, 
మత్స్యవిష్ణుపురాణాములందును [బఖ్యాతమగు వి[క్రమునిక 
థను స్వీకరించెను. ఈ కథయు నగ్నిమిత్రునికథవలెనే 
నాయకుని యంతపురచర్యలనే విశేషముగ తెల్పునదియైనను, 
ఇందలి నాయకుని ప్రభావాతిశయము, దివ్యసంబంధము నీ 
నాటకమున _ దివ్యమర్తోభయాంశముల సమ్మేళనమునకు 
నద్భుతరసంబునకు గారణంబులై దీనికొక యపూర్వత 
నాపాదించినవి. కావుననే యిది వెనుకటినాటకము వంటిది 
కాదు; అపూర్వమైనది. ఇందలి సద్వస్తు పురుష బహుమా 
నము చేతనైనను కాళిదాసుని యీ నాటకమును సావధానులరై 
చూచి యానందింపుడయ్యా యని సూత్రధారుడు, 


“(పణయిషు వా దాక్షిణ్యా 

దథవా సద్వస్తు పురుష బహుమానాత్‌, 
శృణుత మనోభి రవహితైః 

శ్రియా మిమాం కాళిదాసస్య.”” 


అని యిట్లార్యమి[శ్రులను హెచ్చరింపం దొడంగిను. 


87 


కాని యిందిట్టి హెచ్చరింపున కవసర మేమి యను ప్రశ్న 
కలుగక మానదు. ఇదివజుకు సూత్రధారుడు ప్రాచీన కవుల 
నాటకములం జూచి యానందించుచుండిన సామాజికుల 
యెదుట యీ నూత్నకవి ప్రథమకృతి యగు మాళవికాగ్ని 
మిత్రమును బ్రదర్శించుచు నందలి గుణములను (గ్రహించు 
పనిని సదసద్వివేచనపరులగు పారిషద్యులకే వదలివేసెను. 
వారా ప్రయోగమును జూచి యానందభరితులయి 
యుందురు. ్రాచీనకవుల (ప్రతిభతో దులదూగు ప్రతిభాశాలి 
యీతడని తలంచియుందురు. ఇట్లా సామాజికులకు నీ 
నూత్నకవి యగు కాళిదాసునియందు గొంత ప్రణయ 
మేర్చడియుండును. కాని యీతడింకను లబ్దప్రతిష్టుడు 
కాలేదు. కావుననే యీ మా జాతడు తన యప్రతిమానంబగు 
(ప్రతిభావిశేషమును భావనాశక్తిని జూపుట కనువగు వస్తువు 
లేక యితివృత్తమును (గ్రహించి పూర్వకవులను వెనుదన్న 
యత్నించెను. అందువలననే సూత్రధారు డీమాజు “' ప్రఖ్యా 
తవస్తువుకలదై యుత్తమనాయకునితో గూడి కాళిదాసుని 
విశేషప్రజ్ఞను జాఖుడి యా యపూర్వ నాటకము నవహితచిత్తు 
లరయి చూడుడీ'” యని హెచ్చరించుట తటస్టించినది. 
భాస నాటకాదుల ఫక్కినే యనుసరించి రచించిన మాళవి 
కాగ్ని మిత్రమువలెగాక కొంత వణుకు నూతనమా 
ననుసరించి రచింపబడిన యీ విక్రమోర్వశీయముతో నీతడు 
'ప్రకటితవిశేషప్రజ్ఞుడు లబ్బప్రతిష్టుడు నయ్యెను. కావుననే 
శాకుంతల నాటకప్రయోగ సందర్భమున నానాటి సభ 
పండితులతో గూడినదైనను సూత్రధారున కెట్టి సంకోచ 
ములు, హెచ్చరింపులు, విజ్ఞాపనలు నవసరము లేకపోయినవి. 
ఇదివజకు రెండు నాటకములు చూడవచ్చిన పారిషద్యులలో 
బండితులుండిరో లేరో తెలిసికొనుట కవకాశము కలుగలేదు. 
అనగా నా రెండు నాటకములచేతను తాను పండి తులను 
గూడ మెప్పింపగల నను నిశ్చయము కాళిదాసున కున్నదో 
లేదో మనమెటుగము కాని యీ శాకుంతలనాటక ప్రయోగ 
మును జూడవచ్చిన సభ పండితులతోడ గూడియున్నది. 
“అభిరూపభూయిష్టా పరిషదియమ్‌?” అని చెప్పుచు అట్టి 
పండితమండలి యెదుటనుగూడ సంకోచమేమియను లేక 
“కాళిదాసునిచే రచియింపబడిన యభిజ్ఞాన శాకుంతల మను 
నూతనమగు నాటక మిపుడు ప్రయోగింపవలసియున్నది.? 
(అద్యఖలు కాళిదాస |గ్రథితవస్తునా అభిజ్ఞానశాకుంతల నామధే 
యేన నవేన నాటకే నోపస్థాతవ్య మస్మాభిః' అని సూ[త్రధా 
రుడు పలుకుటచే నీ నాటక మెట్టి హెచ్చరింపులు లేకయే 
పండితుల మెప్పునుగూడ సులభముగ బడయగలదనుభా 
వము సూచింపబడుచున్నది వోలె నున్నది. లేదా వెనుకటి 
రెండు నాటకముల మూలముననే కాళిదాసునికీర్తి నలుగడల 
వ్యాపించుటచే బండితప్రకాండు లనేకు లీతని నాటకమును 


88 


జాచి యానందించుటకు గుతూహలాయత్తచిత్తులై వచ్చి 
యుందురు భావమైనను దీనివలన వ్యక్తము కాకమానదు. 
ఇక విశేష మేమనగా నింతకు బూర్వము తాను ప్రయోగించు 
నాటకము యొక్క గుణములను దెల్చి సామాజికులను 
హెచ్చరించి నాటకమునం దాదరము గలిగింపజూచిన 
సూ[త్రధారుడి శాకుంతలమున, --- 


“ఆపరితోషా ద్విదుషాం 

న సాధు మన్యే ప్రయోగవిజ్ఞానమ్‌, 
బలవదపి శిక్షితానా 

మాత్మ న్యప్రత్యయం చేతః.” 


అని తన (ప్రయోగవిజ్ఞాన విషయముననే సంశయ(గస్త 
మనస్కుడయ్యెను. తగిన శిక్ష నందినను నుత్తమనాటక 
ప్రదర్శన విషయమున బ్రదర్శకులకు గొంత భయ ముండక 
పోదు కాబోలును. లేదా కొందు పాశ్ళాత్యవిమర్శకులు 
చెప్పినట్లుగా నీ నాటకమందలి భావసౌకుమార్యము, రసోత్క 
ర్హయు [బయోగమున కందనివై మిగుల సూక్మములై (700 
subtle to be represented on the stage) యుండెనను 
భావమున కిది సూచకమేమో? లేక, కాళిదాసునకే యిట్టి 
సంశయము నాపాదింపవచ్చునా? ఇదివజుకే లబ్దప్రతిష్టుండై 
తన నాటక కళా ప్రావీణ్యము నంతను జూపి దీని నొక 
యుక్క్బృష్టమగు నాటకముగ రచియించితి నను నిశ్చయము 
కలవా డయ్యెను. పండితు లద్దానిం జూచి యౌనని 
తలయీపువటకు గవి స్వీయ[గ్రంథప్రాశస్యమును గూర్చి 
సంశయ మనస్కుడు కాకమానడుగదా! “బలవదపి శిక్షితానా 
మాత్మ న్యప్రత్యయం చేతః” అను విషయము సర్వలోక 
సామాన్యము. వినయశీలుడగు కాళిదాసుకూడ దానికి 
లోబడియుండును. 


ఇంతకు దేలిన దేమనగా బ్రప్రథమమున గాళిదాసు తనకు 
బూర్వమున |బ్రసిద్దిగాంచిన భాసాది నాటక కర్తల మార్గమునే 
యనుసరించి మాళవికాగ్నిమిత్రమను నాటకమును రచించి 
ఫిమ్మట పూర్వకవులకన్న దాను విశేష ్రజ్ఞావంతు 
డనిపించుకొని లబ్బప్రతిష్టు డగుటకు పై కథను బోలిన 
దానినే ప్రాచీనగాథలనుండి దీసి కథాసన్నివేశ విషయమున 
నెక్కుడు జాగరూకత వహించి విక్రమోర్వశీయమున 
వస్తువునకు గొంత యపూర్వత గలుగజేసెననియు బిదప 
దనకవితాశక్తియు లోకానుభవమును నాటకరచనా ప్రావీణ్య 
మును పరిపక్వావస్త్ర నొందుటచే, ప్రఖ్యాతేతివృత్తమునే 
(గహించి యున్నతాదర్శములతో గూడిన శాకుంతలమను 
నుత్తమనాటకంబును రచించెననియు స్పష్టమగుచున్న 
దనుటయే. 


సాహితీ సీరాజనం 


ఇక గథాచమత్కారము, పాత్రపోషణము, కావ్యకళా 
సౌందర్యము మొదలగువిషయముల నీ నాటకములకుగల 
తారతమ్యము, వీని గుణవివేచనమూలమున సువ్యక్తం బగు 
చున్న కాళిదాసుని ప్రతిభావిశేషము, తన్నాటక కళాపరిణామ 
మందలి యంతరావస్థలనుగూర్చి తెలిసికొనవలసి యున్నది. 


'పైజెప్పిన కారణములనుబట్టి కాళిదాసుని తాలిరచన 
యనదగియున్న మాళవికాగ్నిమిత్రమునందలి వస్తువు మాళవి 
కాగ్నిమిత్రుల ప్రణయ కథ. ఈ యగ్నిమిత్రుడు (క్రీస్తునకు 
బూర్వము సుమారు నూటయేబది సంవతృరములనాడు. 
మగధరాజ్యమేలిన శుంగ వంశమునకు మూలపురుషుడగు 
పుష్యమిత్రుని కుమారుడు. ఈతడు విదర్భ దేశరాజకన్య 
యగు మాళవికను వివాహమాడగోరగా నామె సోదరుడగు 
మాధవసేను డామెను దీసికొని య" మిత్రుని పట్టణమునకు 
(బయాణమయ్యెను. అప్పుడు విద దేశము నేలుచున్న 
యజ్ఞసేనునకు నీతనికి దాయాదత్వపు ష ముండుటచే నీ 
వివాహమూలమున నీతనికి సహాయసంపత్తి కలుగ గలదని 
యెంచి మార్గమధ్యమున యజ్ఞసేనుడు మాధవసేనుని జె 
బెట్టుటయు, నాతని విడిపించుటకుగా నగ్నిమిత్రుడు కొంత 
సైన్యమును బంపి విదర్చేశ్వరు నోడించుటయు, పిదప 
అగ్నిమిత్రుడు విదర్భయందు ద్వైరాజ్యమును స్థాపించు 
టయు మొదలగు రాజకీయ విషయములను బ్రాసంగికములు 
గను, ఇందలి ప్రణయకథ కాధార వస్తువుగను జేసి ముఖ్యముగ 
నగ్నిమి[త్రుని యంతఃపుర చర్యలనే తెలుపుచు గాళిదాసు 
దీనిని గృహజీవితమును వర్షించు నాటకముగనే (460౧౧65110 
drama) రచించినాడు. ఈతని నాటకరచనయందు [బ్రథమ 
ప్రయత్న మిట్టిదగుటకు కారణ మాతడు తనకు బూర్వులగు 
కవుల మార్గ మనుసరింప దలచుటయేకాని వేణు కానోపదు. 
చేక్ర్‌పియరు మహాకవి (ప్రథమమున మారో మొదలగు 
పూర్వకవుల పద్దతులనే యనుసరించి కాలక్రమమున నాతని 
బుద్ది పరిపక్వము బొందినకొలది రచనాపద్దతి యందు 
స్వాతంత్ర్యమును వహించి స్వీయకళాచాతుర్యమును జూపి 
నట్లు కాళిదాసుడును మొదట పూర్వకవుల ననుకరించినను 
గాలక్రమమున బరిణత కళాసొందర్యమును బకటించి 
మెజయించినాడు. ఈతడు మానవజీవితమందలి యసంఖ్యా 
కములగు దశావిశేషములను, మానవస్వభావ వైచిత్రములను 
యథాస్తితంబుగ వర్షించి షేక్స్సియరు మహాకవివలెనే వాజ్మ 
యాదర్శంబున విశ్వరూపిణియగు ప్రకృతియొక్క యనంత 
ములగు రూపవైచిత్రములను జూపకపోయినను హైందవప్ర 
పంచమునకు బొడగట్టుచున్న యాదేవి పవిత్ర స్వరూప 
మును మాత్రము తన శాకున్తలము మూలమున సువ్యక్తం 
బగునట్టు చూపెననుటకు సందేహములేదు. హైందవ 


కాళిదాసుని కళా(ప్రతిభలు 


ప్రపంచమున క్రాదర్శమగు నీ ధర్మన్వరూపమును గనుగొను 
టకు నాతనికి గొంతకాలము పట్టినది. మటికొంత ప్రయ 
త్నము, లోకానుభవము కావలసివచ్చినది. 


ప్రథమమున గాళిదాసు భాసాదులనాటకముల బోలిన 
నాటకమునే యంతకంబు రసవత్తరంబుగ రచియించి 
సామాబికుల యాదరమును బడయుటకు యత్నించియుం 
డెను. భారత రామాయణకథ లింతకుబూర్వమే భాసాదులచే 
నాటకములుగా రచియింపబడియుండుట చేతనో లేక 
స్వభావముచేతనో అపరిచితవస్తుదశా (Romantic Situa- 
tions) వర్గనకౌతుకాయత్తచిత్తుడును, అద్భుత ప్రియుడు 
నగుటచేతనో, ఈతడా కథలను మొదట గైకొనదలంపలేదు. 
కాని మిగుల జనటప్రీతి కరములై “ప్రాప్యావంతీ నుదయన 
కథా కోవిద (గామవృడ్దాన్‌'' అని మేఘనందేశమున 
జెప్పబడినట్టుగా (గ్రామాదులందుగూడ వ్యాప్తిజెందియుండిన 
ఉదయనుని కథలు నాటకరూపమున భాసరచితములై 
ప్రదర్శింపబడుచు జనానురంజకముగ వెలయుచుండుట 
జూచి తాను నట్టికథను నాటకముగ రచింపదలచి యాకాల 
మున దేశమున మిగుల వ్యాప్తిజెందియుండిన మాళవి 
కాగ్నిమిత్రుల ప్రణయకథను నాటకవస్తువునుగా (గ్రహించెను. 
అగ్నిమి(త్రుని యాస్ట్రానముననేయుండి కాళిదానీ నాటకమును 
రచించెననియు గొందబు తలంతురు. 


ఇట్లు భాసాదుల వాసవదత్తాదినాటకములే యీతని 
ప్రథమ ప్రయత్నమున మార్గదర్శకములైయున్నను, ఈతడు 
మాళవికాగ్ని మిత్రమున దన (ప్రతిభావిశేషమును మెజుయింప 
కపోలేదు. అగ్నిమిత్రుడు వత్సరాజువలెనే రాజ్యభారమం 
తయు మంత్రుల కప్పగించి తా నంతపురమున గామచర్య 
లతో గాలము పుచ్చుచు వినోదించుచుండెను. సిద్దాదేశము 
నందలి నమ్మకముచే పద్మావతీకర[గ్రహణలాభము వత్స 
రాజ్యలాభమునకు గారణమగునని యౌగంధరాయణుడు 
లావాణకదాహాదిక కృత్రిమతంత్రములను బన్ని వాసవదత్తను 
బద్మావతియొద్ద నిక్షేపముగా నుంచెను. ఇందు మాధవ 
సేనుడు చెజబెట్టబడుటచే నారణ్యకుల చేతులలో బడి 
తుదకు ధారిణియొద్ద చేరిన మాళవికను బరివ్రాజికావేషమున 
నచ్చట జేరిన పండితకౌశికి గుర్తించియు మాళవిక సంవత్సర 
కాలము (పేష్యభావము ననుభవించి పిదప దగిన వరుని 
బొందగల దనెడు సిద్దాదేశమందలి నమ్మకముచేతనే తమసం 
గతి బయలు పణుపక కాలము ప్రతీక్షించి యుండెను. 
ఇట్లు సిద్దాదేశమే యీ రెండు నాటకములయందు గథాప్రవృ 
త్తికి మూలకారణమైనది. కథానాయిక లీ రెండిటియందును 
గూడ నాయకుల యంతఃపురముల (బ్రచ్చన్నముగనుండి 


89 


రక్షింపబడుచు నాయకుని యనురాగాతిశయమునకు బాత్రలై 
విదూషకుని తంత్రముల మూలమున నాయకునితో రహస్యస 
మావేశముల బడయుచుండ దుదకు వీరు తమ పుట్టినింట 
నుండి పంపబడిన జనముచే గుర్తింపబడి నాయకునియొ 
క్కయు, నాతని మహిషులయొక్కయు మన్ననలకు బాత్రము 
లగుచు వచ్చిరి. ఈ నాటకములో నాయకుని కామచర్యలే 
ప్రాధాన్యము వహించినను, ఈ ప్రణయకథారచనకు గొంత 
రాజకీయ వృత్తాంతము సముచిత సన్నివేశంబై యొప్పినది. 
మజీయు వాసవదత్తయందు గథా[ప్రవృత్తియంతయు యౌగస్ట 
రాయణుని తంత్రము మీదనే నిలిచియున్నటులే మాళవికాగ్ని 
మిత్రమున విదూషకుని తంత్రములమీదనే యాధార పడియు 
న్నది. ఇక మాళవి కాగ్నిమిత్రమునందువలె దక్కిన 
నాటకములందు భాస నాటకానుకరణ మంతవిశేషముగ 


గన్నడకపోయినను వానియందు భానునిరచనాఫక్కి కొంత 
లేకపోలేదు. 


ఈతని నాటకరాజంబగు శాకున్తలముననే పోలికలు గొన్ని 
గలవు. అభిషేకనాటకమున నాల్గవయంకమందలి, - 


శ్లో, “యస్యాం న ప్రియమండనాపి మహిషీ 

దేవస్య మండోదరీ 

స్నేహా ల్లుంపతి పల్లవాన్‌ న చ వున 
ర్వీజంతి యస్యాం భయాత్‌, 

వీజంతో మలయానిలా అపి తరై 
రసృష్టబాలద్రుమవా 

సేయం శక్రరిపో రశోకవనికా 
భగ్నేతి విజ్ఞాప్యతామ్‌.”? 


అను శ్లోకముతో భావసామ్యము రచనాసామ్యము గల 


శో, పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం 

యుష్మాత్స్వపీతేషు యా 

నాదత్తే ప్రియమండనాపి సతతం 
స్నేహేన యాపల్లవం, 

ఆద్యే వః కుసుమ ప్రసూతిసమయే 
యస్యాః భవళ్యుతృవః 

సేయం యాతి శక్తునలా పతిగృహం 
సర్వైరనుజ్ఞాయతామ్‌'' 


అను పద్యము శాకున్తలమున గానవచ్చు చున్నది. 


శ్లో, “విస్రబ్దం హరిణా శృరం త్యచకితా 
దేశాగత ప్రత్యయా 
వృవాః పుష్పఫలైః సమృద్దవిటపాః 


90 


సర్వే దయారక్షీతాః, 
భూయిష్టం కపిలాని గోకులధనా 
న్యక్నేత్రవత్యో దిశో 
నిస్పందికమిదం తపోవన మయం 
ధూమోపి బహ్వాశ్రయః.?? 
ఎస్వస్నవాసవదత్త. 


శ్లో. “నీవారా శృుకగర్భకోటరముఖ 
(భ్రష్టా స్త్రరూణా మధః 
ప్రస్నిగ్దాః క్వచిదింగుదీఫలభిద 
స్యూచ్యంత ఏవోసలాః 
విశ్వాసోపగమా దభిన్నగతయః 
శబ్దం సహంతే మృగాః 
తోయాధారపథాశ్చ వల్కలశిఖా 
నిష్యందరేఖాంకితాఃి? 
-శాకున్తలమ్‌ 


“భోః కోనామ ఏతత్‌ జానాతి తాదృశే వయం అనర్హ 
సలిలావర్తే పునరున్మంక్ష్యామ ఇతి. ఇదానీం |ప్రాసాదేషు 
ఉష్యతే, అంతఃపుర దీర్టికాసు స్నాయతే, ప్రకృతి మధుర 
సుకుమారాణి మోదక ఖాద్యాని ఖాద్యంత ఇత్యనపృరస్ఫం 
వాసో ఉత్తరకురువాసో మయా అనుభూయతే. ఏకః ఖలు 
మహాన్‌ దోషః మమ ఆహారః సుష్టు న పరిణమతి. నుప్రచ్చద 
నాయాం శయ్యాయాం నిద్రాం న లభ.” 

స్వప్నవాసవదత్త, 


స్వప్నవాసవదత్త చతుర్జాంకమున నీ విదూషక్రుని వాక్య 
ములకును శాకున్తలమున ద్వితీయాంకమునందలి విదూష 
కుని వాక్యములకును గూడ జాల పోలిక గలదు.. 


ఇట్టే భవభూతినాటకములను శూద్రకుని మృచ్చకటిక 
మును భాసునినాటకములతో బోల్చి చూచినచో బ్రథితయశ 
స్కుడగు భాసునిరచనల ననుసరించిన దొక్క కాళిదాసే 
కాదని తెలియకపోదు. 


అగ్నిమిత్రుడు స్వయముగా యుద్దమునకైన బోక 
వీరసేనుని బొమ్మని జాబుమాత్రము వ్రాయించి తాను 
శృంగార విషయముల బొడ్డుపుచ్చుచున్నవాడగుటచే నతని 
పరాక్రమాది రాజపురుషలక్షణము లేవియు నెంత మాత్రము 
ప్రకటితములు కాలేదు. ఇక విక్రమోర్వశీయమందన్ననో, 
విక్రముడు కేశి యను రాక్షసునితో యుద్దము చేసి 
యూర్వశిని రక్షించుటయు నింద్రునకు రాక్షసులతోడి 
యుద్దమున నాతనికి దోడుపడుటయు నాతని పరాక్రమాదిగు 
ణములను వెల్లడించుచున్నవి. ఆతని పరాక్రమ (ప్రదర్శనము 


సాహితీ నీరాజనం 


నకు (ప్రతిఫలమో యనునట్లు రాక్షసునినుండి రక్షింపబడిన 
దేవవేశ్యయగు ఊర్వశి యాతని సౌందర్య విలాసములచే 
మోహితయగుటయు, దుదకామె పొం దీతనికి గలుగుటయు 
సంభవించినది. మాళవికాగ్నిమిత్రమున నాయికానాయకుల 
యనురాగావిర్భావమునకు గారణ మగు ప్రథమసమావేశ 
మింతరమణీయముగ లేదు. ఇక శాకున్తలమున దుష్యన్తుని 
పరా[క్రమాదిగుణ ప్రకటనమునకు విక్రమోర్వశీయమందు 
కేవలయాదృచ్చిక ప్రసంగమును కాళిదాసు (గ్రహింపలేదు. 
కణ్వుని యాశ్రమమున యజ్ఞమునకు విఘ్నమాచరించుచున్న 
రాక్షసులను ధనుష్టంకారముల చేతనే పలాయితులను జేయుట 
చేతను, నింద్రునకు జయింపశక్యముకాని రాక్షసులను రూపు 
మాపి యాతని యర్జాసన మధిష్టించి గౌరవింప బడుట 
చేతను, దుష్యంతుని పరాక్రమము విక్రముని పరాక్రమము 
కంటు సుప్రకాశిత మగుచున్నది. ఇంతియేకాక వేటయం 
దాసక్తి శ్రమాదుల నోర్చియుండుటకు వలయు సహసత్త్వాది 
కము, వీరపురుషులకు సహజమగు దృఢకాయమును గలిగి, 
యౌవన వంతుడు బలిష్టుడునగు నొక సుందర రాజపురుషుని 
యాకారము నీకవి మనయెదుట బెట్టుచున్నాడు. దుష్యంతుని 
వేటకై పురికొల్చినది కేవల మృగయాసక్తియే కాదు; వరాహశా 
ర్షూలాది దుష్టమృగ సంహారముచే దపోధనులగు నాశ్రమవా 
సుల సంరక్షణయు నీతని కవశ్యకర్తవ్యమై యున్నది. 
అనసూయ వాని నాతపోవనమునకు వచ్చుటకుగల కారణ 
మడుగగా బుషుల తపస్సులు విఘ్నములులేక జరుగు 
చున్నవా లేవా యని విచారింప వచ్చితిని. “ధర్మాధి కారే 
నియుక్తు అవిఘ్న(క్రియోపలంభాయ ధర్మారణ్య మిద 
మాయాతా' అని బదులు చెప్పెను. అరణ్యములందలి 
తాపసుల యోగక్షేమములవిషయమై యీతడు వహించిన విశేష 
'శద్దకు నాణఅవయంకమున గాశ్యపసందేశహారులగు బుషికు 
మారుల యాగమన కారణమునుగూర్చి,- 


శ్లో. కింతావద్ర్వ్వతినా ముపోఢతపసాం 

విఘ్నైస్తపోదూషితం 

ధర్మారణ్యచరేషు కేనచి దుత 
ప్రాణి ప్వసచ్చేష్టితమ్‌, 

ఆహోస్విత్రసవో మమా పచరితై 
ర్విష్టంభితో వీరుధాం 

ఇత్యారూఢబహు(ప్రతర్కమపరి 
చ్చేదాకులం మే మనః 


అని వితర్కించుచు నాతడు పొందిన మనోవ్యాకులత్వమే 
నిదర్శన మగుచున్నది. రాజ్యమందలి (ప్రజల నీతడెంత 
జాగరూకతతో స్వసంతానమువలెనే పరిపాలించుచున్నదియు 


కాళిదాసుని కళాప్రతిభలు 


ధనమి[త్రుని వృత్తాంతమువలన మనకు దేటపడుచున్నది. 
ఇట్లు ఇంద్రునకు జయింపశక్యముకాని రాక్షసులను జంపి 
దేవతలను, రాక్షసులను [గూరమృగములను సంహరించి 
యరణ్యములందు నివసించు తపోధనులను, స్వ సంతానము 
వలెనే రాజ్యమందలి ప్రజలను నొక్కరీతిగ రక్షించి పాలించు 
చుండుటచే వ్యక్తమగుచున్న యీతని పరాక్రమము, ఆర్తరక్ష 
ణపరాయణత్వము, |ప్రజాహితైక జీవితత్వము, ధర్మరతి 
మొదలగు విశేషగుణములచే విక్రమాగ్నిమిత్రులకంకు నితడు 
హైందవ కాత్రధర్మమున కాదర్శభూతుడై 
వెలయుచున్నాడు. 


ఈ నాటకత్రయమందు నాయకుల క్షత్రధర్మపరిపాలన 
విషయముననేకాక నాయికా నాయకుల ప్రణయవిషయమున 
గూడ గొంత భేదము కలదు. తన కంటబడకుండ దేవిచే 
రహస్యముగ రక్షింపబడుచుండిన యొక కన్యను మోహించిన 
వాడగుటచే నగ్నిమిత్రు డితరులకు దెలియకుండగ నా 
కన్యను దనకు గూర్చుటకుగా విదూషకు నభ్యర్థింపవలసిన 
వాడయ్యెను. ఈ నాయకుడు చిత్రగతయగు నాయికను 
జూచి మోహముకలవాడయ్యెనే కాని యాతని కామెను 
జేపట్టవచ్చునా యను సందేహమైన గలుగలేదు. విదూషకు 
డీ నాయికానాయకుల సమాగమము సమకూర్చినపుడెల్ల 
నిరావతి ప్రత్యక్షమగుచు వీరి విస్రంభభాషణములకు భంగము 
కలిగించుటయు, నీతడామెవలని భయముచే నేదోరీతి 
నొకబొంకు బొంకి యప్పటికి దప్పించుకొనుటయు దటస్త్రిం 
చుచువచ్చినది. ఇచ్చట నాయిక కేవలము పరతంత్ర 
యగుటయు, నామెను జేపట్టుటకు నాయకునకు స్వాతంత్ర్య 
ముగాని ధైర్యముగాని లేకుండుటయు, నీతని రహస్యతంత్ర 
ములను దేవి తెలిసికొని నాయిక నీతనికంట బడకుండ 
బంధించియు దుదకు లాభము లేదని యెంచి యామె 
నీతనికిచ్చి _ వివాహమొనర్చుటయు, _ నీనాటకమందలి 
నాయికా నాయకుల |! ణయపద్దతియై యున్నది. విక్రముడు 
గూడ నూర్వశిని మించి యామెతో గూడియుండుటకు 
దేవివలనిభయము లవాడై తనవిరహావేదన నామెకు దెలియ 
కుండ గప్పిపుచ్చినవాడేయైనను, నాతడు వలచిన (స్త్రీ 
దేవియధీనమందు లేకుండుటచే నామెతోడి సమాగమమున 
కుగాను రహస్యతంత్రములను బన్నవలసిన యవసరము 
లేకపోయినది. ఇచ్చట దేవియు నీతని మనం బన్యాసక్తంబని 
గాలికి గొట్టుకొనివచ్చి తన చేతంబడిన యూర్వశీ లేఖాదు 
లచే నిశ్చయముగ దెలిసికొని రోషక్రషాయిత మనస్కయై 
విక్రముని యనునయంబులను లక్ష్యపెట్టక వదలించుకొని 
పోయినదైనను దుదకు బశ్చాత్తప్తయై ప్రియప్రసాదనవ్రత 


ఇబింలి ది 


మను మిషే మరల నాతని చెంతజేరి “అద్య(ప్రభృతి 


91 


ఆర్యపుత్రో యాం (స్తీయం కామయతే, యా ఆర్యపుత్రసమాగ 
మప్రణయినీ తయా సహా(ప్రతిబంధేన వర్తితవ్యమ్‌'' అని 
చెప్పిపోయినది. ఇట్టీ దేవి తన కోపముచే నాతనిమనమును 
త్రిప్పలేకుండుటను దెలిసికొని తానే మటియొక (స్త్రీని 
(ప్రేమించుట కాతని కనుమతి నిచ్చి మాట దక్కించుకొన్నది. 
రాజును నామె యెదుట “నాహం పున స్తదా త్వయి యథాహి 
మాం శంకసే భీరు” అని తా నన్యాసక్తమనస్కుడు కానట్టుగా 
జెప్పుకొనుచునే యామె తన చెంతనుండి మరలినతోడనే,- 


““అపినామోర్వశీ; 


శ్లో. గూఢం నూపురశబ్దమాత్రమపి మే 

కాంతం శ్రుతౌ పాతయేత్‌, 

పశ్చా దేత్య శనైః కరోత్సలవృతే 
కుర్వీత వా లోచనే, 

హర్మ్యేస్మిన్నవతీర్య సాధ్వసవశా 
న్మందాయమానా బలా 

దానీయేత పదాత్పదం చతురయా 
సఖ్యా మమోపాంతికమ్‌.?) 


అని యూర్వశిరాక కూటలూరుచు గూరుచుండెను. 


ఈ నాయికయు బరాధీన యగు కన్యగాని లేక తల్లి 
దండ్రుల యధీనమందుండిన యొకయువతిగాని కాక స్వైరిణి 
యగు దేవవేశ్య యగుటచే దనప్రియుని వెదకికొనుచు దానే 
వచ్చి యీ సమయము కనిపెట్టి వెనుకనుండి యాతని 
కన్నులు మూసినది. విక్రముడును దేవియెదుట చెప్పిన 
మాటలను ద్రోసిపుచ్చి తనప్రియురాలిని చల్లనిస్పర్శచే 
గుర్తించి ప్రియోక్తుల బల్కుచు నంతఃపురము జేర్చినాడు. 


ఇక శకున్తలాదుష్యన్తుల ణయమందలి విశేషమేమనగా 
నది మొదటినుండియు. ధ నిష్టంబేకాక ధర్మబద్దంబునై 
యుండెను. కావుననే వీరియ రాగము హిందూ దాంపత్య 
మున కాదర్శభూతం బగుచున్నదని చెప్పదగియున్నది. 'పై 
రెండుకథలయందును గాళిదాసు నాయికా నాయకుల యను 
రాగ బంధముయొక్క పటిమను జూపినాడు. అచ్చట 
ధర్మచింతకే ప్రసక్తి కలుగ లేదు. ఈకథయందన్ననో యట్టి 
యనురాగము ధర్మబద్దంబై దాంపత్యనిష్ట మగుచో నానికి 
గలుగు పవిత్రతావిశేష మిట్టిదని వ్యక్తపణీచినాడు. ధర్మ 
ప్రేరిత మగు నాత్మని[గ్రహ ప్రకటనమున కవకాశము కల్పించి 
యున్నాడు. కావుననే యింద్రియలోలత్వమునకు జిక్కి 
రాజ్యభారమునుగూడ వహింప నిచ్చగింపని నాయకులతో 
గూడిన తక్కిన నాటకములకంశు నీ శాకున్తలమే కాళిదాసుని 
బుద్దిపరిపాకముయొక్క యౌన్నత్యమును సూచించుచున్న 


92 


దని చెప్పదగి యున్నది. ఆశ్రమవృక్షములకు జెలులతో 
గూడి నీరువోయుచున్న శకున్తల యవ్యాజమనోహరంబగు 
శరీరంబును, దల్ధావణ్యాదికమును జూచినతోడనే దుష్యన్తుని 
మనమున నొకవిధమగు నభిలాష పొడమినది. వెంటనే, 
కణ్వాశ్రమమున నున్నట్టియు నా మహర్షి కుమార్తెయని 
చెప్పబడినట్టియు నీమె బ్రాహ్మణ కన్యయే యై యుండవ 
లఅయు గావున క్షదత్రియుడగు తనకు బరి(గహణయోగ్య గాదని 
తలంచి యాతడు తనమనోవృత్తి నడ్డగించెను. కాని 
యార్యంబగు తన మనం బామెయం దభిలాష గలదగుటచే 
నామె తప్పక క్షత్రపరి[గ్రహ యోగ్యయే కావచ్చునని తన 
యంతఃకరణ ప్రవృత్తిని బట్టి నిశ్చయించెను. 


శ్లో. “అసంశయం క్షత్రపరి(గ్రహక్షమా 
యదార్య మస్యా మభిలాషి మే మనః 
సతాంహి సందేహపదేష్లు వస్తుషు 
ప్రమాణ మన్తఃకరణ (ప్రవృత్తయః.?? 


పిమ్మట నామె జన్మ వృత్తాన్తమును, ఆజన్మాంతము 
నీమె బ్రహ్మచర్యవ్రతము జరుపవలసినదో లేక యనురూప 
వర ప్రదానమున గణ్వున కిష్టముకలదో యను విషయము 
నాత డీమె చెలికత్తె నడిగి తెలిసికొనెను. అట్టు తెలిసికొనిన 
పిమ్మటనే తన మనంబు నామెపై లగ్నముచేసెను. తన 
హృదయ ప్రార్హనము వ్యర్హము కాదని నిశ్చయించుకొనెను. 
శకున్తలయు నాతని జూచినప్పటినుండియు “నేమి? నా మన 
మాశ్రమవాసమునకు విరుద్దమగు వికారమునకు లోనగుచు 
న్నది.” “కింను ఖల్విమం (పేక్య తపోవన విరోధినో వికారస్య 
గమనీయాస్మి సంవృత్తా” అని సాశ్చర్యముగ వితర్కించుకొన 
సాగినది, రాజు నెదుట తన చెలికత్తెలు తన వివాహ విషయము 
ముచ్చటింపగా దాను పోయి వీరి యసంబద్ద ప్రలాపములను 
గౌతమి కెణీంగించెద నని బెదరించి పోబోయినది. తాను 
విరహానలతప్తయై శైత్యోపచారముల _ నపేక్షించుచున్నను 
'““హలా!కి మన్తాపుర విరహ పర్యుత్ఫుకస్య రాజర్షే రుపరో 
ధేని' అని యాతని హృదయమును శోధింప బొచ్చినది. 
రాజునొద్డ నేకాంతముగ విడచిపోయిన చెలుల ననుగమింప 
నుద్యమించుచున్న యామెను దుహ్యన్తుడు నిరోధింప 
“పౌరవ! రక్ష వినయం, మదనసంతప్తాపి న ఖ ల్వాత్మనః 
ప్రభవామి-'” అని యాతని నివారింపుచు తాను దనతండ్రి 
యధీనములోనున్న దగుటచే నాతని యనుమతి లేకయే 
స్వతంత్రించుట కొప్పుకొనలేదు. తుదకు రా జామెకు 
బూర్వ గాథలను దెలిపి క్షత్రియ కన్యలకు స్వయంవర 
స్వాతంత్ర్యమున్నదని నచ్చజెప్పి గాంధర్వ వివాహమున 
కొడంబజచెను. ఈ వివాహము వీరి యనురూప దాంపత్య 
మును గూడ కణ్యమహాముని సమ్మతిని బడయుటయే 


సాహితీ నీరాజనం 


గాక యాతని యాశీర్వాదమును గూడ బొందినవి. పిదప 
గణ్వుడే యామెను భర్తయగు దుష్యన్తుని యొద్దకు బంపుటకు 
గౌతమితోడను మజీయిద్దజు శిష్యులతోడను బ్రయాణము 
చేయించెను. కొని యామె యూర్వశి వలె గురుశాపహతయ్రై 
యథోలోకమున దన నాయకునితోగూడి యుండుటకుగా 
ముక్తాభరణ భూషితయై నీలాంశుక పరి[గ్రహముకల యభిసా 
రికా వేషమును ధరించి సంధానక[ర్రియగు చెలికత్తియతో గూడి 
బయలు దేజులేదు. శకున్తలా ప్రయాణ సమయమున 
బరిశుద్దంబగు నా యాశ్రమమున నామె పవిత్ర జీవితమునకు 
దగినట్టుగా కణ్వమహాముని ప్రభావాతిశయంబున --- 


శే. “వామం కేనచి దిందుపాణ్ణు తరుణా, 

మాల్య మావిష్క్కృతం 

నిష్ట్యూత శృరణోపభోగసుభగో 
లావారసః కేనచిత్‌, 

అన్యేభ్యో వనదేవతొకరరుహై 
రాపర్వ భాగోతి తైః 

దత్తా న్యాభరణాని తత్కిసలయో 
చ్చేదప్రతిద్వంద్విభిః.”' 


ఒక వృక్షము పట్టుబట్ట నిచ్చినది; మణీయొకటి చరణముల 
కలంకరించుకొనుటకు మాంగల్య సూచకమగు పారాణి 
నిచ్చినది. ప్రస్తుతమున నీకాలమున బ్రబలుచున్న నవనాగర 
కత యిప్పటి తెల్లని మల్లుపంచెలును అంతకంటు స్వచ్చతరం 
బులగు జనుల మనంబులును రాగయుక్తంబులై పోవునని 
కాబోలును యీ లాక్షారసలేపనమును దూరాపాస్తముగా 
జేయందొడగినట్టున్నను, కాళిదాసు కాలము నుండియు నిది 
మాంగళ్య సూచకముగనే యెంచబడుచుండుటచే నీ యాచా 
రము సుమారు రెండువేల యేండ్లనుండి వచ్చుచున్నట్లు 
మనకు దెలియవచ్చుచున్నది. ఇట్టి వన దేవతా దత్తంబులగు 
మజ్లళ వస్తువులను ధరించి బుషి కుమారులచే ననుగమ్యమా 
నయై కాశ్యపునిచే నత్తవారింటికి నంపబడుచున్న శకున్తలను, 
షై జెప్పబడిన రీతి నభిసారికావేషము (గ్రహించి సహచరీసహా 
యయై ప్రియుని వెదకబోవుచున్న యూర్వశిని మన 
మనోముకురంబున బ్రతిఫలింపజేసి చూచినచో నే నాయిక 
హైందవ ధర్మంబుల కాదర్శభూతం బగుచున్నదో యే 
చిత్రము కాళిదాసుని పరిణతబుద్దిచే జి(త్రింపబడియుండునో 
మనము సులభముగా (గ్రహింపగలుగుదుము. 


కాళిదాసుని నాటక కళ పరిపక్వము నొందిన కొలది 
యాతని నాటకముల విదూషకుని చర్యలు నాతడు నాయకుని 
కామతంత్రమున జేసిన సాహాయ్యమును తగ్గిపోవుచుండుకే 
కాక నాయకుల ప్రణయతంత్రములకు వీరి పెద్ద భార్య 


కాళిదాసుని కళా(ప్రతిభలు 


లొనర్చెడి భంగపాటును తగ్గుచు వచ్చెనని చెప్పదగియు 
న్నది. అగ్నిమి(త్రునివలె వి(క్రమునకు బ్రియాసమాగము 
విషయమున నంతగా విదూపకుని మీద నాధారపడవలసిన 
యవసరము లేకపోయినది. ఇక శాకున్రలము నందు 
విదూషకుడు నాయికా నాయకుల సమాగమమున కెట్టి 
సహకారియు గాలేదు సరిగదా! దుష్యంతుడు తన ప్రణయకా 
ర్యము నాతని యపేక్ష లేకయే నిర్వర్తించుకొనవలసిన 
వాడయ్యెను. విదూషకుని కీ ప్రణయ వ్యాపారమున (బ్రసక్తి 
లేకుండ జేయుట చేతనే యాతడు కథాప్రవృత్తికి (66/610- 
pment of the plot) తోడ్చదునట్టీ మహాకవి యిం దేర్చజచి 
నాడు. మణీయు నిందు దేవియగు వసుమతి యంగుళీయ 
కము దొరికినది మొదలు రాజునకుగలిగిన యస్వస్థతను 
విని శంకితమనస్కయ్రై యుండి చతురిక రాజుకై తీసికొని 
పోవుచున్న వన్నెల పెట్టను దానే తీసుకొని పోయి 
యిచ్చెదనని బలవంతముగా లాగికొని రాజు చర్యలను 
గనిపెట్టవలెనని బయలుదేణీనదైనను, ్రతీహారి చేతనొక 
కాగితము బట్టుకొని రాజానొద్దకు బోవుచుండుటను జూచి 
రాజకార్యమునకు భంగము కలుగునేమో యనుభయముచే 
వెనుకకు మణలి పోయినది. ఇది వసుమతి సమయజ్ఞతనే 
కాక దుష్యంతునకు రాజధర్మ నిర్వర్తన మందుగల విశేషాదర 
మును గూడ సూచించుచున్నది. ఇట్టే నాటకమున దేవి 
నాయకుని ప్రణయ కార్యములకు గలిగించిన భంగ మేమియు 
లేకపోగా నాయకుడును నామెకు భయపడి బొంకవలసిన 
యావశ్యకతయు లేకపోయినది. ఇట్టీశకున్తలా దుష్యంతుల 
ప్రణయ కథ తక్కిన రెండు కథల కంటు నున్నతా 
దర్శంబుల నెలకొల్పుచు గాళిదాసుని బుద్దివికానము యొక్క 
పరిపూర్ణతకు దార్మాణంబగుచున్నది. 


ఇక నీ శాకుంతల మందే యాతని కళాచాతుర్యము 
గూడ పరిపూర్ణతను బొందెననుటకు నొకటి రెండు 
నిదర్శనములు చాలును. మాళవికాగ్నిమిత్రమున గథా 
(ప్రవృత్తి యంతయు జాలవణకు విదూషకునిమీదనే యాధార 
పడినట్టు కన్పట్టక మోనదు. అగ్నిమిత్రుడు చిత్రగతయగు 
మాళవికను జూచిన దాది దేవి యనుగ్రహముచే నామెను 
చేపట్టు వణకు విదూషకుడు పన్నిన పన్నుగడల కనుకూలం 
బుగ నడచుకొనుచు నాతడు త్రిప్పినక్లైల్ల దిరుగుచు 
వచ్చెను. విక్రమోర్వశీయమున గథయంతయు నొకడు 
'త్రిప్పినట్హు తిరుగకుండుటయేకాక యందలి కథాసంధులు 
పై దానిలోని వానికంకు విశేష నైపుణ్యముతో నమర్చబడి 
యున్నవి. విక్రము డూర్వశిని రక్షించుటచే నింద్రుని 
బహుమానమునకు బాత్రుడయ్యెను. ఈ సందర్భమున 
నూర్వశికి విక్రముని యందు గలిగిన యనురాగము 


93 


భరతముని శాపమునకు గారణముగాగ నింద్రునికి విక్రముని 
యందు కలిగిన యాదరమే పై శాపమునకు ఊర్వశీ విక్రముల 
మనోరథ సిద్దికి గారణ మగునట్లు మార్చి వేసినది. 
మణీయొక విశేష మేమనగా నీ -శాపమునందే, లేక 
శాపావధియందే యుత్తరకథకు వలయు బీజము లిమిడియు 
న్నవి. ఎట్టనగా నీ శాపావధిని గూర్చిన జ్ఞానమే యూర్వశి 
తన కుమారుని చ్యవనబుష్యాశ్రమమున విడచివచ్చుటకు 
హేతునై పంచమాంకమున యాయువును గూర్చిన కథకు 
దారి తీసినది. మొత్తముమీద నీ కథాచక్రమంతయు తరువాతి 
శాకుంతల మందువలెనే యొక శాపమను కీలునందు 
దిరుగుచున్నదని చెప్పవలసి యున్నది. 


శాకున్రలమున గణ్వమహాముని శకున్తలా ప్రతికూల 
దైవమును శమింప జేయుటకుగా సోమతీర్హమునకుబోదలచి 
పర్లకాలయం దామె నతిథిసపర్యకై నియోగించి వెళ్ళుటయే 
నాయికానాయకుల సమాగమమునకు వారి పరస్పరానురాగ 
మునకునేకాక తన్మూలమున దుర్వాసుని శాపమునకుగూడ 
మార్గము నేర్పజచియే పెట్టినది. బుష్యాశమములయందు 
నతిథి సత్కారములకుగల ప్రాముఖ్యము, దుర్వాసునికిగల 
ముక్కోపితనము, కణ్వునిచే నాశ్రమమున నతిథి సత్కారము 
నకుగా నియమితయయ్యును _ ననురాగవిష్టవిత్త యగు 
శకుంతల తన ధర్మము పట్ల నలసత్వము వహించుటయు 
నివి యన్నియు శాపమున కనువగు పరిస్థితులను గల్పించినవి. 
ఈ శాపకీలక మీ కథా చ[క్రముననేకాక నాటక చక్రమునకు 
నట్టనడుమనే (అనగా నేడంకములు గల యీ నాటకమున 
నాల్గవ యంకము మొదటనే) యమర్శ్చి యీ మహాకవి 
కథాచ[క్ర మెంత రమ్యముగనో త్రిప్పియున్నాడు! అయిదంక 
ముల విక్రమోర్వశీయమునను మూడవ యంకమున నట్టనడు 
మనే పొందుపణుపబడినది. దీనియరదు గథా ప్రవృత్తి 
మాత్రమునకే తోడుపడిన యీ శాపము శాకుంతలమున 
బాత్రపోషణమునకును రసోత్మర్షకును గూడ సాహాయ్యమును 
జేసినది. లోకమున వ్యాసుని దుష్యంతునకు (ననగా 
భారతమందలి దుష్యంతునకు) వచ్చిన నిందను దొలగించి 
యిందలి నాయకుని ధీరోదాత్త లక్షణ సమన్వితుడగు 
నుత్తమనాయకునిగా జేయుటకుగాను గాళిదాసీశాపసాహాయ్య 
మును గొనినవాడయ్యెను. దుర్వాసుడు శకుంతలకు నిచ్చిన 
శాపము దుష్యంతునియందు సంక్రమించి పూర్వగాథా 
విస్కృతి రూపమున బరిణమించినది. శాపహతుడగుటచే 
శకుంతల యెడ గావించిన యన్యాయమువలన నీతడు 
గళంకితుడు కాలేదు. ఇట్లు శాపము నాయకుని స్వభావమును 
బోషించి సమర్శించుచుండ శాపవిమోచన కారణము గథాప్రవృ 
త్తికి దోడ్చడుచున్నది. ఈ కారణ మభిజ్ఞానాంగుళీయకము. 


94 


శకున్తల భర్పృగృహమునకు బోవునపు డామె చెలికత్తెలు 
శాపవృత్తాంతము చెప్పినచో నామె దుఃఖించుననియో లేక 
తచ్చాపపరిహార కారణం బగు నంగుళీయకమునే భ(ద్రముగా 
నామెకిచ్చుచున్నపుడు మరల శాపవృత్తాంత (ప్రసంగ మనవన 
రమనియో తలంచి యేమియు జెప్పక భర్త తన్ను 
గుర్తింపనిచో నీ యంగుళీయకమును జూపుమని యిచ్చిరి. 


““'యది నామ రాజా ప్రత్యభిజ్ఞామంథరో భవేత్‌ తదా 
ఏతదంగుళీయకం దర్శయ."' 


కాని విధివశమున నీమె యంగరమును గోల్పోవుటయు 
నద్దాని గుర్తింపకుండుటయు నిందలి నాయికా నాయకుల 
వియోగమునకు గారణమై కథా[ప్రవృత్తికి దోడ్పడుచు రాజు 
ధర్మశీలత్వమును వెల్లడించినది. ఈ యభిజ్ఞానాంగుళీయ 
కమే మరల ధీవరుని మూలమున దుష్యంతుని చేతబడినదై 
శకుంతలాపరిణయ గాథ నాతని స్మృతి పథమునకు దెచ్చి 
యీ నాటకమున విప్రలంభ శృంగారరసము నుద్వేలము 
గావించుటకు  దోడ్చడినది. మటీయు నీ యభిజ్ఞాన 
దర్శనమైన పిమ్మట పశ్చాత్తాపదోదూయమానమానసనుడగు 
నాయకువకును, భత్తచే దిరస్మృతయ్రైనను పతిదైవతయేయై 
“పరిధూసరిత వృస్త్రయు, నియమక్షామముఖియు, నేకవేణి 
యునై విరహవ్రతమును భరించుచున్న'' నాయికకును 
మిగుల పవిత్రమును బుణ్యవంతమునై యూర్ష్వ్యలోకమున 
నున్న మారీచాశ్రమముననే పునస్స్ఫమాగమమును గల్పించి 
కవి యీ కథా నిర్వహణము నతి హృదయంగమముగ 
చేసి యద్భుతరసావిష్కరణమును గూడ సాధించినాడు. 


సాహితీ నీరాజనం 


విక్రమోర్వశీయ మందలి కథా నిర్వహణము నద్భుత 
జనకంబేయైనను నింత యున్నత పవిత్ర భావోత్తేజకంబుగ 
గనడదు. కాని వీరి సమాగమమునకు శాకుంతలము నందు 
వలెనే వీరి కుమారుడే సన్నిహిత కారణమయ్యెను. ఈ 
కుమారుల సత్త్వోత్కర్షము వారి క్రీడాదికము. చేతనే 
స్పష్టమగుచున్నది. కాని సర్వదమనుని కంటె నాయువు 
"పెద్దవాడగుటచే నీతని బాల్యచేష్టల కంటు భక్తిభావమే మన 
మనముల నెక్కుడుగ నాకర్షింపగలదు. సర్వదమనుడన్ననో 
తన బాల్యచేష్టలచేతను అవ్యక్తమధురములగు ముద్దుమాటల 
చేతను, వాత్సల్య భావోత్కర్గకు గారకుడై యచ్చట 
దుష్యంతుని హృదయముతోపాటు మన హృదయములగూడ 
కజుగించి వేయుచున్నాడు. 


కావున నిట్టు పరిశీలించి చూడగ నీ మహాకవి కాళిదాసు 
మాళవికాగ్నిమిత్ర రచనచే పూర్వకవుల మార్గమునే యనుస 
రించి నాటకకళయందు గొంత యభ్యాసము జేసికొని పిదప 
విక్రమోర్వశీయమున గొంత యపూర్వత గనబడునట్టుచేసి 
తన ప్రతిభను సూచించుచు నందు దన్మూలమున నుత్తమ 
నాటకమునకు వలయు పరికరమునంతను గూర్చి పెట్టుకొని 
వానినే మరల దీసికొని శాకుంతల కథయం దమర్చి దిద్ది 
వంకలుదీర్చి సానపెట్టే మెణుగుతోమి తుదకు దానిని 
సంపూర్ణ ప్రభాభాసమానంబగున ట్లానర్చినాడా యని తలంప 
దగి యున్నది. 


సత్యం వద! ధర్మం చర! 


— Upanishad 


Truth alone triumphs, but not falsehood 


— Sivananda 


సత్యమేవ జయతే, నానృతమ్‌ 
— (శ్రీ) *కోరాడి వారి డైరీసుంచి 


